AÀ 
0909999003970» 
À Ar e "ON ü Wd 
A Z/ bal E e eJ ఆగ 2 
« c 
వినియోగం 
SS www," Jw 


_ 2 
m 


BT ET ET mm E D WT 0 


nint 


yyy maa 


EXT 


చెరుకూరి ఏరయ్య 


E Li ఇ 
H D j ke - 
[NET Hr RATS 


SRIRAMSAGAR PROJECT 


FLOOD FLOW CANAL PROJECT FROM SRSP 
(Nizamabad District) 


3 


గోదావరి జలాల వినియోగం 


చెరుకూరి వీరయ్య 


2007 
డా॥ కె. శ్రీరామకృష్ణయ్య స్మారక సేవాసమితి, 


హైదరాబాద్‌ 


గోదావరీ జలాల వినియోగం 
(GODAVARI JALALA VINIYOGAM) 


రచన: చెరుకూరి వీరయ్య 
(Author CHERUKURI VEERAIAH) 


ప్రచురణ కాలం: ఫిబ్రవరి 2007 
ప్రతులు: 1000 


ముద్రణ : 
ఇన్నోవేషన్‌ ప్రింట్స్‌ హైదరాబాద్‌- 500029 


డిజిటలీకరణ : శ్రీ పెద్ది సాంబశివరావు, బృందం 


1. గోదావరి నదీ జల వివాదం - దాని పుట్టుపూర్వోత్తరాలు 10 
2. గోదావరి నది దాని ఉపనదులు 19 
3. అంతర్రాష్ట్ర ఒప్పందాలు 34 
4. రాష్ట్రాల మధ్య జరిగిన వివిధ ఒప్పందాలలోని ముఖ్యాంశాలు 44 
5. గోదావరీ జల వివాదాల ట్రిబ్యూనల్‌ యొక్క తదుపరి నివేదిక 68 
6. గోదావరీ జల వివాదాల ట్రిబ్యూనల్‌ యొక్క తుది ఉత్తరువు 82 
7. గోదావరీ నదీ బేసిన్‌ లోని సాగునీటి పథకాలు 89 


8. ఈ పుస్తకంలో ఉపయోగించబడిన కొన్ని సాంకేతిక పదాలు 114 


గీ॥ 


గోదావరీ నమస్తుభ్యం! 


పడమట సహ్యాద్రి పర్వతశ్రేణిలో 
త్య్రంబకేశ్వరమునం బ్రభవమంది, 

పెను శిలాతలములఈ బింపిస లాడుచు, 
నడవులలోన దోగాడి, సాగి, 

ఇంద్రావతీ, ప్రాణహిత, శబర్యాదిగా 
యుపనదులను మింగి, యొడలు పెంచి, 
వరభద్రగిరి, ధర్మపురము, కాళేశ్వర 
పుణ్యతీర్థములకు బొలుపుంగూర్చి, 

బహు సూక్ష్మరూపివై, పాపి కొండల దాటి, 


విశ్వరూపముందాల్చి, వింతగొల్చి, 


కాటనార్యుడు జలబంధ కల్పనమున 
కడలి జేరంగలోపు నీ గతి మరల్చ, 
పుడమతల్లి దాహార్తిని బొసగందీర్చి, 
తెలుగుజాతికి గడుపార 80608, 
ధన్యవైతివి. గోదారి తల్లి! కొనుము, 
భక్తి తోడుత నిడు మా వందనములు 


తొలి పలుకు 

దక్షిణ భారతదేశంలో మిక్కిలి పెద్దనది గోదావరి పడమటి కనుమలలోని సహ్యాన్‌ పర్వతశ్రేణిలో 
మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలోని త్రయంబకేశ్వర క్షేత్రం వద్ద ఆవిర్భవించిన గోదావరి దక్కను పీఠభూమి 
గుండా ప్రవహించి, తూర్పు కనుమలను దాటి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదీ పరీవాహ ప్రాంతం 
మహారాష్ట్ర, $836, ఒరిస్సా, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు విస్తరించి యుండటం వల్ల 
గోదావరి ఒక అంతర్రాష్ట్ర నదిగానూ మరియు పైన పేర్కొనబడిన అయిదు రాష్ట్రాలు ఆ నదీ సంబంధి 
హక్కులు గల (Riparian Rights) రాష్టాలుగానూ పరిగణించబడుచున్నవి. 

129 కిలోమీటర్ల పొడవుగల పడమటి కనుమల నుండి మాత్రమే వర్ణకాలం గోదావరిని చేరటం వల్ల 
ప్రాణహిత సంగమం వరకు ఎగువ భాగంలో ప్రవాహభాగదీయం (Contribution) తక్కువగా వుంటోంది. 
కానీ, ప్రాణహిత, ఇంద్రావతి. శబరి మొదలగు ఉపనదుల పరివాహ ప్రాంతం అధిక వర్షపాతం 
కలిగియుండటం పల్ల, ప్రాణహిత సంగమానికి దిగువన నదికి అధిక ప్రవాహ భాగవేయం ఉంటోంది. 
ప్రాణహిత సంగమానికి ఎగువనున్న 2/ 3వ వంతు నదీ పరీవాహ ప్రాంతం నుండి ప్రవాహ భాగవేయం 
మొత్తంలో l/ 3$ వంతు, వుండగా, దిగువనున్న l/ 35 వంతు పరీవాహ ప్రాంతం నుండి, ప్రవాహ 
భాగదేయం సుమారు 2/35 వంతు ఉంటోంది. అందువల్లనే, ప్రాణహిత సంగమానికి ఎగువనున్న 
శ్రీరాంసాగర్‌ చాలినంత నీరు లభ్యం కావటం లేదు. దిగువన మాత్రం నీరు పుష్కలంగా లభ్యమవుతోంది. 

19వ శతాబ్దపు మధ్యలో గోదావరి డెల్టా ఆనకట్ట మరియు కాలువల వ్యవస్థను Ge» శిల్పి, సర్‌ ఆర్థర్‌ 
థామస్‌ కాటన్‌ మహాశయుడు నిర్మించే వరకు, గోదావరి బేసిన్‌లో చెరువులు మరియు చిన్నమళ్ళింపు 
పథకాలు (Small Diversion Schemes) మాత్రమే అమలులో వుండేవి. అప్పుడు నదిలో నీటి లభ్యత 
ఎక్కువగానూ, వినియోగం తక్కువగానూ వుండటం వల్ల, రాష్ట్రాల మధ్య నదీ జల విభజనకు సంబంధించి, 
ఎట్టి వివాదాలు. వుండేవికావు. కాని, తదనంతరం నదీ బేసిన్‌ ప్రాంతంలో జనాభా పెరుగుదల, 
అధికాహారోత్పత్తి అవసరాలు ఎక్కువగా వుండటం వల్ల, భారీ ప్రాజెక్టుల నిర్మాణమవసరమైంది. దీనివల్ల, 
సహజంగానే రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఆరంభమయ్యాయి. 

భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం, నదీజలాల అంశం ప్రత్యేకంగా రాష్ట్రాల జాబితాలో 
చేర్చబడింది. భారత రాజ్యాంగంలోని 262(1) ఆర్టికల్‌ ద్వారా సంక్రమించిన అధికారంతో, పార్లమెంటు 
అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 19569 రూపొందించింది. నదీ జలాల విభజనకు సంబంధించిన 
అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి, ఈ చట్టంలో ట్రిబ్యునల్‌ ఏర్పాటువంటి కొన్ని ప్రత్యేక నిబంధనలు 
పొందుపరచబడ్డాయి. 

ప్లానింగ్‌ కమిషన్‌ 1981 జులైలో నదీ సంబంధ రాష్ట్రాలైన బొంబాయి, మద్రాసు, హైదరాబాదు, 
మధ్యప్రదేశ్‌ మరియు మైసూరు ప్రభుత్వాల ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసిన 


బేసిన్‌లోని ప్రవాహ పరిమాణాన్ని వివిధ రాష్ట్రాలలకు కేటాయిస్తూ రూపొందించిన ఉప్పందాన్ని సదరు 
రాష్ట్రాలు అనుమోదించాయి. ఆ ఒప్పందాన్ని 25 సంవత్సరాల తర్వాత పునస్సమీక్ష చేయాలని కూడా 
అంగీకారం! ఖదిరింది. దీని ప్రకారం 19/6 వరకు గోదావరీ ఇల వినియోగంపై రాష్ట్రాల మధ్య సంధవి 
గమన భాగస్వామ వివాదాలు పరిష్కారమైనట్లు బయటికి కన్పించినా, వాస్తవంగా అలా జరుగలేదు 
1953లో ఆంధ్రరాష్ట్ర ఎ. మరియు 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి రావటం మరియు 
తదుపరి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం ఏర్పడటం వల్ల, నదీ బేసిన్‌లో లో ఎన్నో భౌగోళిక 
మార్పుల - సంభవించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, ఒరిస్సా, కర్నాటక ఆంధ్రప్రదేశ్‌లు గోదావరి నదీ 
బేసిన్‌లో రాష్ట్రాలయ్యాయి. 1960 సెప్టెంబరులో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో కూడా నదీ జలాల 
రాష్ట్రాల మధ్య పెట్టి అంగీకారం కుదరలేదు. 1951నాటి ఒప్పందం ప్రాతిపదికగా, క్రొత్త ప్రాజెక్టులకు కేంద్రం 
అనుమతినివ్వటాన్ని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆక్షేపించసాగాయి. 1968లో జల వివాదాల పరిష్కారానికి అంతర్జా 
వివాదాల చట్టం 1956 పరిధిలో ట్రిబ్యూనల్ని ఏర్పాటు చేయవలసిందిగా మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సా 
మరియు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాయి తదనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం 196 
ఏప్రిల్లో జస్టిస్‌ ఆర్‌ యస్‌ బచావత్‌ అధ్యక్షతన గోదావరీ జల వివాదాల ట్రిబ్యూనల్ని నియమించింది. 

1971 ఏప్రిల్లో కృష్ణా మరియు గోదావరీ జల వివాదాలకు సంబంధించిన రాష్ట్రాలన్నీ ముందుగా 
ట్రిబ్యూనల్‌ కృష్ణా జల వివాదాల విచారణను చేపట్టి, దానిని పూర్తి చేసిన తర్వాత గోదావరీ జల వివాద 
విచారణను చేపట్టడానికి అంగీకరించాయి తదనుగుణంగా, ట్రిబ్యూనల్‌ చర్యలను చేపట్టింది. 

1975 డిశంబరు 19వ తేదీన, అయిదు రాష్ట్రాలు (మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఒరిస 
ఆంధ్రప్రదేశ్‌) తమ మధ్య కుదిరిన ద్వెపాక్షిక మరియు బహుపాక్షిక ఒప్పందాలు ప్రాతిపదికగా, కొన్ని ప్రాజెక్ట 
అనుమతిని కోరుతూ, ఒక ee పై సంతకాలు చేశాయి. e ఒప్పందాలనన్నిటినీ రాష్ట్రాలు 1976 12వ 
తేదీన ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేశాయి. ఆయా సందర్భాల కనుగుణంగా, ట్రిబ్యూనల్‌ కూడా.. వివాదాల 
సామరస్య పరిష్కారానికి రాష్ట్రాలను ప్రోత్సహించింది. 

ట్రిబ్యూనల్‌ కేంద్ర ప్రభుత్వంచె నిర్దేశించబడిన వివిధాంశాలను కూలంకషంగా పరిశీల 27- 11- 
1979న, ఏకగ్రీవ నిర్ణయంతో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. దానిపై పై రాష్ట్రాలు 
సమర్పించిన అభ్యంతరాలకు, అభ్యర్థించిన స్పష్టీకరణలకు తగు సమాధానాల నందజేస్తూ తమ తదుపరి 
నివేదికతోపాలు, తుది ఉత్తరువును, జులై 1980వ తేదీన ట్రిబ్యునల్‌ కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 

ట్రిబ్యూనల్‌ తీర్పు అమలులోకి వచ్చి, ఇప్పటికి 26 ఏళ్ళు గడిచాయి. 1980లో అటవీ సంరక్షణ 
చట్టం (Forest Conservation Act, 1980) మరియు 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం (Envi- 
ronment Protection Act, 1986) అమలులోకి వచ్చిన తర్వాత, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సంభవించే 
ముంపు, మరియు నిర్వాసన సమస్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. 3025 ప్రాజెక్టు 


నిర్మాణానికి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య 7 ఆగస్టు, 19785, మరియు 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ మరియు ఒరిస్సాల మధ్య 2 ఏప్రిల్‌, 1980వ 
ఒప్పందాలు కుదిరినా, ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి, ఆయా ఎగువ రాష్ట్రాలు ఏదో 
రూపంలో అభ్యంతరాలు' చెబుతూనే వున్నాయి. అందుచేత ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం సాఫీగా సాగటం 
లేదు. నానాటికీ ఈ సమస్యలు జటిలమవుతూనే వున్నాయి. 

వివిధ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల విభజన, తదితర అంశాలపై రాష్ట్ర ప్రజలకు, రాజకీయ 
నాయకులకు సదవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో, గోదావరీ జల వివాదాలపై బచావత్‌ ట్రిబ్యూనల్‌ 
జారీచేసిన తొలి మరియు తదుపరి నివేదికల సారాంశం, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వివిధ రాష్ట్రాల 
మధ్య కుదిరిన ఒప్పందాలు మరియు తుది తీర్చులోని వివిధ నిబంధనలు మొదలగు వివరాలతో ఈ పుస్తకం 
రూపొందించబడి, 'డా || కె. శ్రీరామకృష్ణయ్య స్మారక సేవా సమితి' ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని 
అమూలాగ్రం సమీక్షించి, తమ అమూల్యాభిప్రాయాలను తెలియజేసిన మిత్రులు, శ్రీ. కె.వి. సుబ్బారావుగారికి, 
మరియు తగు సమాచారాన్ని, చిత్రపటాలను సమకూర్చిపెట్టిన మిత్రులు, ఇంజనీర్‌- ఇన్‌- చీఫ్‌, శ్రీ రహమాన్‌ 
గారికి నా ధన్యవాదములు. 

ఈ పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయ మందించిన దేవినేని వెంకటరమణ & ప్రణీత మెమోరియల్‌ 
ట్రస్టు అధ్యక్షులు, నందిగామ శాసనసభ్యులు, శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు గారికి, క్వాలీకేర్‌ 
ఫార్మస్యూటికల్స్‌ సంస్థ అధిపతి, శ్రీ చిరుమామిళ్ళ నాగేశ్వరరావు గారికి, మరియు అరవింద నేత్ర 
చికిత్సాలయ వైద్యులు, మిత్రులు డా॥ బోస్‌ గారికి స్మారక సేవాసమితి తరపున కృతజ్ఞతలు 
తెలియజేస్తున్నాను. 

భవదీయుడు, 
చెరుకూరి వీరయ్య 
అధ్యక్షుడు, డా || కె. శ్రీరామకృష్ణయ్య 
స్మారక సేవా సమితి 
హైదరాబాదు 


ఫోను నంబరు: 040- 23402237 


10 


1. గోదావరి నదీ జల వివాదం- దాని పుట్టుపూర్జాత్రిరాలు 


(Genesis of the Godavari Water Dispute) 
దక్షిణ భారతదేశంలో గోదావరి మిక్కిలి పెద్దనది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నదీ 


సంబంధి హక్కులు (Rignan Rights) రాష్ట్రాల మధ్య నదీ జలాలను పంచుకొని, వినియోగించుకోవటంటే.. 
వివాదాలు ఉత్పన్నమైనాయి. 1983 శతాబ్దపు పూర్వార్ధ భాగం వరకు గోదావరి బేసిన్‌లో చెరువులు మరిం 
మళ్ళింపు పథకాలు (Small Diversion Schemes) మాత్రమే అమలులో వుండేవి. కాని, ఏ ఒక్క 
నీటిపారుదల పధక నిర్మాణం జరుగలేదు. మొట్టమొదటి భారీ పథకమైన గోదావరి Ger కాలువల వ 
నిర్మాణం పూర్వపు మన రాష్ట్రంలో 1847లో ప్రారంభమై 1877 నాటికి పూర్తిచేయబడింది. బొంతాని 
రాష్ట్రంలో పూర్వపు నాండూర్‌ - మల్మేశ్వర్‌ కాలువ 1916 లోనూ, ప్రవరు కాలువ 1925లోనూ నిర్మాణ 
పూర్తయి అమలులోకి వచ్చాయి. సెంట్రల్‌ ప్రావిన్సులలోని వైన గంగ కాలువలు, 1923 లోనూ, హైదరాబా 
రాష్ట్రంలోని నిజాం సాగర్‌ ప్రాజెక్టు: 1931లోనూ పూర్తిచేయబడ్డాయి. నదీలో నీటి లభ్యత పుష్కలంగా దానిని 
వినియోగించుకోటానికి చాలినన్ని నీటిపారుదల పథకాలు ఉండేవికావు. 

1937లో అమలులోకి వచ్చిన భారత ప్రభుత్వ చట్టం- 1935) (Govt. of India Act 1935) 
నదీ జలాల అంశం ప్రత్యేకంగా రాష్ట్రాల జాబితాలో చేర్చబడింది. నదీ జలాల విభజనపై ఉత్పన్నమ 
అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి, చట్టంలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు పొందుపరచబడ్డాయి. స్వాతంత్ర్యం 
రాక పూర్వం మద్రాసు, బొంబాయి, ఒరిస్సా, సెంట్రల్‌ ప్రావిన్సెస్‌, హైదరాబాదు రాష్ట్ర మరియు బస్తర్‌, 
కలహండి వంటి స్వదేశ సంస్థానాలు గోదావరి బేసిన్‌లో జల సంబంధమైన హక్కులు యుండేవి. కాని 
1950లో క్రొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, గోదావరి బేసిన్‌ మొత్తం మద్రాసు బొంబాయి, 
మధ్యప్రదేశ్‌, హైదరాబాదు. ఒరిస్సా రాష్ట్రాల పరిధిలోకి వచ్చింది నదీ జలవనరుల అభివృద్ధి తీవ్రతరం 
చేయడానికి, మద్రాసు, హైదరాబాద్‌ మరియు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు రామపాదసాగర్‌ డ్యాము కుష్టాపురం 
వద్ద ఎగువ గోదావరి డ్యాము, పెన్‌ గంగ డ్యాము, గుమ వద్ద శబరి ప్రాజెక్టు మరియు పెట్‌ 
జలాశయంతోపాటు, మరికొన్ని పథకాలను ప్రతిపాదించాయి. 

మొదటి పంచవర్ష ప్రణాళిక ద్వితీయ భాగంలో చేర్చడానికి కృష్ణ, గోదావరి బేసిన్‌లలో వివిధ రాష్ట్రాల 
ప్రతిపాదించబడిన ప్రాజెక్టులను గురించి చర్చించడానికి, ప్లానింగ్‌ కమిషన్‌ 1951 జులై 27.28 తేదీ 
బొంబాయి, మద్రాసు, హైదరాబాదు మధ్యప్రదేశ్‌, మైసూరు ప్రభుత్వాల ప్రతినిధులతో న్యూఢిల్లీలో 
సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాని నదీ సంబంధ హక్కులు గలిగియున్న ఒరిస్సాను సమావేశానికి 
ఆహ్వానించనందువల్ల ఆ రాష్ట్రం పాల్గొనలేదు. 

సంబంధిత రాష్ట్రాలచే సమకూర్చబడిన సమాచార ప్రాతిపదికపై గోదావరి లోయలోనీటి 
వినియోగానికి సంబంధించి, కేంద్ర జల & విద్యుత్‌ సంస్థ (Central Water and Power Commission) 


11 


ఒక సాంకేతిక పత్రాన్ని (Technical Note) తయారుచేసింది. నాటి చర్చల సారాంశాన్ని పొందుపరచి, నదీ 
బేసిన్‌లోని ప్రవాహ పరిమాణాన్ని వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తూ, ఒక ఒప్పంద పత్రాన్ని (Memorandum 
of Agreement) తయారుచేసింది. ధవళేశ్వరం వద్ద నమోదు చేయబడిన కొలతల ప్రకారం గోదావరిలో 
లభ్యమయ్యే విశ్వసనీయ వార్షిక ప్రవాహ పరిమాణం 2500 శతకోటి ఘనపుటడుగులుగా (టి.యం సి లు) 
నిర్ణయించబడి, అప్పటి వరకు వినియోగించబడుతున్న 600 టి యం. సీలను మినహాయించి, మిగిలిన 
1900 టి.యం.సి.ల నీరు, వివిధ రాష్ట్రాలతో నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకు ఈ క్రింది విధంగా 
కేటాయించబడింది. 


రాష్ట్రం శాతం టిియం.సి 
1. బొంబాయి చె 57 
2. హైదరాబాదు ౨6 494 
3. మధ్యప్రదేశ్‌ 24 456 
4. మద్రాసు 47 893 
మొత్తం 100 1900 


ఒకవేళ ఏ సంవత్సరంలోనైనా నదీ ప్రవాహ పరిమాణం నిర్ణీత పరిమితికి మించి యున్నట్లయితే, దానిని 
పై రాష్ట్రాలు వాటికెదురుగా పేర్కొనబడిన శాతాల నిష్పత్తిలో పంచుకోవాలనీ మరియు ఈ కేటాయింపును 
25 సంవత్సరాల తర్వాత పునస్సమీక్ష చేయాలనీ అంగీకరించబడింది. 

పై రాష్ట్రాలు ఈ ఒప్పంద పత్రాన్ని, చర్చల సారాంశాన్ని వ్రాతపూర్వకంగా అనుమోదించి, ప్లానింగ్‌ 
కమీషన్మి అందజేశాయి. దానిప్రకారం, అప్పటి నుండి 25 ఏళ్ళ వరకు అంటే 1976 వరకు, గోదావరి జల 
వినియోగంపై రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు పరిష్కారమైనట్లు బయటికి కన్పించినా, వాస్తవంగా అలా 
జరగలేదు. పై చర్చలలో ఒరిస్సా రాష్ట్రం భాగస్వామి కానందువల్ల, అధ్యతన భావిలో ఎప్పటికైనా ఒప్పంద 
పత్రం యొక్క మాన్యత (Validity) పై వివాదం తలెత్తడానికి ఆస్కారమేర్పడింది. ఇంతలో గోదావరి బేసిన్‌లో 
సాగునీటి పథకాల నిర్మాణానికి ప్లానింగ్‌ కమిషన్‌ అనుమతులను మంజూరు చేయనారంభించింది. 

1953లో ఆంధ్రరాష్ట్ర చట్టం మరియు 1956లో 'పునర్వ్యవస్టీకరణ' చట్టం అమలులోకి రావడంతో నదీ 
బేసిన్‌లో వెన్నో భౌగోళిక మార్పులు సంభవించాయి. గోదావరి బేసిన్‌ మొత్తంలో బొంబాయి, మైసూరు, 
మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలైనాయి. ఒరిస్సా రాష్ట్రం మునుపటి వలెనే నదీ 
సంబంధ రాష్ట్రంగా కొనసాగింది ఈ విస్తృతమైన మార్పుల దరిమిలా, కేంద్ర జల విద్యుత్‌ సంస్థ గోదావ 
జలాలను వివిధ రాష్ట్రాల మధ్య తిరిగి కేటాయిస్తూ (Reallocate) ఒక పథకాన్ని రూపొందించింది. రాష్ట్రాలు 
వ్యతిరేకించాయి. 1960 సెప్టెంబరులో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో కూడా రాష్ట్రం మధ్య ఎలాంటి 


12 


ఒప్పందం కుదరలేదు. 1951 నాటి ఒప్పందంపై ఆధారపడి. క్రొత్త ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి నివ్వటాన్ని 
రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అక్షేపించసాగాయి. 

1౦60లో బొంబాయి రాష్ట్రాన్ని, మహారాష్ట్ర, గుజరాత్తుగా పునర్విభజించటం వల్ల, పూర్వపు బొందారు. 
రాష్ట్రంలోని గోదావరి బేసిన్‌ ప్రాంతమంతా మహారాష్ట్రలోకి చేరింది. తరువాత మధ్యప్రదేశ్‌ రాష్ట్ర విభ జరిగి, 
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ అను రెండు రాష్టాలేర్వడటం వల్ల, పూర్వపు మధ్యప్రదేశ్‌ లో వున్న గోదానం బేసిన్‌ 
ప్రాంతం మొత్తం ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోకి చేరింది. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, గోదావరి బేసిన్‌లో ఎన్నో భారీ నీటిపారుదల పథకాలు 
నిర్మించబడ్డాయి. హైదరాబాదు రాష్ట్రంలో కడెం ప్రాజెక్టు 1949- 1955 మధ్య నిర్మించబడింది. 1058లో 
డ్యాముకు గండి పడటం వల్ల, సవరించబడిన ప్రమాణాలతో పునర్నిర్మించబడింది. మహారాష్ట్రలో గంగాపూర్‌ 
ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం 1948- 57 మధ్యనూ, రెండవ దశ నిర్మాణం 1955- 62 మధ్యసూ 
పూర్తిచేయబడ్డాయి. మానార్‌ ప్రాజెక్టుకు 1969లోనూ, బోర్‌ ప్రాజెక్టు మొదటి దశను 1960లోనూ 
అనుమతులు లభించాయి. 

1960లో కక్షిదారులైన (Parties) అయిదు రాష్ట్రాలు (మహారాష్ట్ర, మైసూరు, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా 
ఆంధ్రప్రదేశ్‌) నదీ జల వనరుల అభివృద్ధికి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రతిపాదించాయి. దీనివల్ల నీటి 
వినియోగానికి సంబంధించి రాష్ట్రాల మధ్య వివాదాలు తలెతాయి 1962లో కర్ణాటక (నాటి మైసూరు 
ప్రభుత్వం నదీ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యూనలేని ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

1961 మే 1వ తేదీన కేంద్రప్రభుత్వం కృష్ణా- గోదావరి కమీషన్‌ ను నియమించింది. అదనపు భోగలా 
లేకుండా, విశ్వసనీయంగా వార్షిక నదీ ప్రవాహాన్ని నిర్ధారించడం సాధ్యం కాదని భావించిన కమిషన్‌ కీలకమై 
ప్రదేశాల వద్ద క్రమబద్ధంగా కొన్నేళ్ళ వరకు నదీ ప్రవాహ పరిమాణాన్ని కొలిచి నమోదు చేయాల కేంద్రానికి 
సిఫారసు చేసింది. తదుపరి గోదావరి బేసిన్‌లోని ఎగువ భాగంలో, జి- 1 నుండి జి- 5 సబ్‌ బేసిన్‌ వరకు, 
రాష్ట్రాలు ప్రతిపాదించిన పథకాలకు కావలసినంత నీరు నదిలో లభ్యం కాదని కమిషన్‌ పేర్కొంది. అయినా 
బేసిన్‌లో దిగువ భాగంలోని జి-7 నుండి - 12 సబ్‌ బేసిన్‌లలో అవసరానికి మించి నదీ జలాలు: 
లభ్యమవుతాయని కమిషన్‌ చెప్పింది. జి-7 (పెంగ) జి-81 (వార్దా), 2-9 ( ప్రాణహిత) &- 
11(ఇంద్రావతి) మరియు జి- 12(శబరి) సబ్‌ బేసిన్‌లలో మిగులు జలాలు లభ్యమవుతాయని పేర్కొంటూ, 
మిగులు జలాలను కృష్ణా నదిలోకి మళ్లీంచవచ్చునని కమిషన్‌ సూచించింది. 1951లో రాష్ట్రాల మధ్య 
జరిగిన ఒప్పందం న్యాయపరంగా సంతృప్తికరంగా లేనందువల్ల అమలు పరచదగినదికాదని కేంద్ర న్యాయ 
శాఖ సలహాయిచ్చింది. అయినప్పటికీ, నదీ జలాల భోగట్టాను (Data) సేకరించడానికి, మరియు గోదావరి 
జలాలను కృష్ణలోకి మళ్ళించడానికి సంబంధించిన పరిశీలన పూర్తయ్యేవరకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని 
ఆపరాదని కేంద్ర జల విద్యుత్‌ శాఖామాత్యులు 1963 మార్చి 23న లోకసభలో చెప్పారు. 


13 


గోదావరి నదీ వ్యవస్థలో పోచంపాడు ప్రాజెక్టుకు (నేటి శ్రీరాంసాగర్‌) ఎగువన, మహారాష్ట్ర తమ 
నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చును. అలాగే ప్రాణహిత (జి 9) సబ్‌ బేసిన్‌లో కూడా ప్రాజెక్టుల 
నిర్మాణానికి ఎట్టి ఇబ్బంది ఉందకూడదు కాని, ఈ పథకాలన్నీ గోదావరి బేసిన్కు సంబంధించిన సమగ 
బృహకతణాళికలో (Comprehensive Master Plan) సహజంగానే భాగం కావాలనీ, మరియు ఈ 
పథకాలను నీటి వినియోగం తదుపరి 15 సంవత్సరాలలో 400 టి.యం సీలకు మించగూడదని కేంద్ర 
ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే మంజీరా (జి- 4) సబ్‌ బేసిన్‌లో తదుపరి 15 సంవత్సరాలలో మైసూరు 
ప్రభుత్వం ప్రతిపాదించిన మధ్య, చిన్న తరహా పథకాలకు పూర్తి పరిమాణంలో నీటిని పొందటానికి కూడా 
ఎట్టి యిబ్బంది. వుండబోదని ప్రభుత్వం భావించింది. ఆంధ్రప్రదేశ్‌ కూడా 66 టి.యం.సిల వినియోగానికి 
పోచంపాడు. ప్రాజెక్టును నిర్మించుకోవచ్చననీ, అవసరమైతే భవిష్యత్తులో దాని పరిమాణాన్ని 
పెంచుకోవచ్చుననీ, మరియు రాబోయే 15 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ చేపట్టే ప్రాజెక్టుల కవసరమైన నీరు 
ఇంద్రావతి సంగమానికి దిగువన లభ్యమవుతుందనీ కేంద్రం భావించింది మధ్యప్రదేశ్‌ గోదావరి బేసిన్‌లో 
అప్పటి వరకు 23 టి. యం. నీల నీటిని మాత్రమే వినియోగిస్తూ, తృతీయ పంచవర్ష ప్రణాళికలో కేవలం 8 
టి.యం.సి నీటి వినియోగాన్ని మాత్రమే ప్రతిపాదించిందనీ, అక్కడి స్థలాకృతి (Tropography) వల్ల ఆ 
రాష్ట్రంలో జల విద్యుతుత్సాదనకు ఎంతో అవకాశముందనీ, రాబోయే 15 ఏళ్ళ వరకు ఆ రాష్ట్ర అవసరాలకు 
ఎట్టి ఇబ్బంది కలుగబోదనీ కేంద్రం భావించింది. ఒరిస్సాలో మాచ్‌ఖంద్‌ జలవిద్యుత్‌ పథకం అమలులో 
వుండగా, బలిమెల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రంలో సాగునీటి పథకాలు, చిన్నచెరువులు, 
మళ్ళింపు పథకాలు, మరియు ఎత్తిపోతల పథకాలకు మాత్రమే పరిమితం కాగా, కొన్ని భారీ నీటిపారుదల 
మరియు విద్యుత్సథకాల పరిశీలన జరుగుతోంది. తదుపరి 15 సంవత్సరాలలో ఈ పథకాల అవసరాలను 
తీర్చడానికి ఎట్టి ఇబ్బంది వుండబోదని కేంద్ర ప్రభుత్వం భావించింది. 

కృష్ణా- గోదావరి కమిషన్‌ సూచించిన సిఫారసులనములు చేయడానికి చర్యలు ప్రారంభమైనాయి. 
సాంకేతిక స్థాయిలో గోదావరి జలాల మళ్ళీంపుకు సంబంధించిన అనుసంధానాలపై పరిశీలనలు మొదం 
పెట్టబడ్డాయి. కాని, రాష్ట్రాల మధ్య ఎట్టి అంగీకారమైన సూత్రం రూపొందలేదు. 

కేంద్ర ప్రభుత్వం జల వివాదాలను రాష్ట్రాల మధ్య పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించారు. 
ప్రయత్నించింది. ఎన్నో అంతర్రాష్ట్రీయ సమావేశాల Sot చేసినా, ఎట్టి ఫలితం లేకపోయింది 1968ల 
జరి వివాదాల పరిష్కారానికి, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం, 1956 పరిధిలో ట్రిబ్యునల్ని ఏర్పాటు 
చేయవలసిందిగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా మరియు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని 
అర్థించారు. తదనుగుణంగా, కేంద్రప్రభుత్వం 1969 ఏప్రిల్లో జస్టిస్‌ ఆర్‌.యస్‌. బచావత్‌ అధ్యక్షతన 
ట్రిబ్యూనల్ని నియమించింది. 
1960 అక్టోబరు నుండి, 1975 డిశంబరు వరకు ప్లానింగ్‌ కమిషన్‌, 


14 


1) మహారాష్ట్రలోని గయక్వాది (పైథాన్‌), ఎగువ గోదావరి, మూల, పూర్ణ నీటిపారుదల- 
జలవిద్యుత్సధకాలకు, 

2) మహారాష్ట్ర - మధ్యప్రదేశ్‌లోని బాగ్‌ ప్రాజెక్టు, $09 జలవిద్యుత్సథకాలకు, 

8) ఆంధ్రప్రదేశ్‌లోని పోచంపాడు ప్రాజెక్టుకు, 

4) ఆంధ్రప్రదేశ్‌ ఒరిస్సాల సంయుక్త బలిమెల నీటిపారుదల & విద్యుత్పథకానికి, మరియు 

5) ఒరిస్సాలోని పొట్టెరు (బలిమెల) నీటిపారుదల, ఎగువ కోలాబ్‌ జల విద్యుత్పథకానికి, మల్మిన్‌ ప్రాజెక్టుకు, 
అనుమతులను మంజూరు చేసింది. 

1976 డిశంబరు 19వ తేదీన, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ (ఛత్తీస్‌గడ్‌), ఒరిస్సా, కర్ణాటక మరియు 
ఆంధ్రప్రదేశ్‌లో తమ మధ్య కుదిరిన ద్వెపాక్షిక ఒప్పందాల ప్రకారం గోదావరి జలాల వినియోగానికి కాని 
ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులను costs చేయడానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం తరువాత 
మహారాష్ట్రలోని గయక్వాడి ప్రాజెక్టు- 2వ దశ, బోర్‌ ప్రాజెక్టు- 2వ దశ, ఎగువ ప్రవర, మంజీర, ఎగువ పెన్‌ 
గంగ, ఎగువ వార్థా మరియు పెంచ్‌ ప్రాజెక్టులకు, ఆంధ్రప్రదేశ్‌లోని తాలిపేరు ప్రాజెక్టుకు, ఛత్తీస్‌గద్‌లోని 
ఎగువ పెన్‌ గంగ ప్రాజెక్టుకు, ఒరిస్సాలోని ఎగువ ఇంద్రావతి, ఎగువ కోలాబ్‌ ప్రాజెక్టులకు ప్లానింగ్‌ కమిషన్‌ 
అనుమతులను మంజూరు చేసింది. గోదావరి జలాల వినియోగానికి, ఆయా సమయాలలో ఎన్నో ఇత మధ్య 
తరహా, చిన్న తరమా ప్రాజెక్టులకు, చిన్న మళ్ళింపు పథకాలకు ప్లానింగ్‌ కమిషన్‌ మరియు సంబంధిం 
రాష్ట్రాలు అవసరమైన అనుమతులను మంజూరు చేశాయి. 
వివాదానికి నిర్దేశ o: (Roferance of the Dispute) 

భారత ప్రభుత్వం 1969 ఏప్రిల్‌ 10వ తేదీన గోదావరీ జల వివాదాల ట్రిబ్యూనలోని నియమించింది. 
1962 జనవరి 29న మరియు 1968 జులై 85 మైసూరు ప్రభుత్వం 1963 జూన్‌ 11న మరియు 1968 
ఆగస్టు 26న మహారాష్ట్ర ప్రభుత్వం 1968 జులైరిన ఒరిస్సా ప్రభుత్వం మరియు 1968 అక్షోబరు 16న 
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తమ పత్రాలలో వెలిబుచ్చిన అంతర్రాష్ట్ర నదియైన గోదావరి మరియు గోదావరి నదీ 
లోయకు సంబంధించిన జల వివాదాలను పరిశీలించి తమ న్యాయ నిర్ణయాన్ని తెలుపవలసిందిగా కేంద్ర 
ప్రభుత్వం అదే రోజున, అనగా, 1969 ఏప్రిల్‌ 10 వ తేదీన ట్రిబ్యూనల్ని కోరింది. 

1951 నాటి ఒప్పందానికి మాన్యత (Validity) లేదనీ, అందుచేత గోదావరి జలాలను 
న్యాయోచితంగా విభజించాలనీ రాష్ట్రాలు తమ పత్రాలతో ఫిర్యాదు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన 
ఇచ్చంపల్లి మరియు ఇప్పూర్‌ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తమ భూభాగంలో ఏర్పడే ముంపుకు సంబంధించి 
మధ్యప్రదేశ్‌ కూడా అభ్యంతరం లేవనెత్తింది. గోదావరి జలాలను కృష్ణలోకి మళ్ళించడానికి కొన్ని రాష్ట్రాల 
అభ్యర్థనలను మరియు దానిపై మరికొన్ని రాష్ట్రాలు వెలిబుచ్చిన అభ్యంతరాలను కూడా పరిశీలించ 
వలసిందిగా భారత ప్రభుత్వం ట్రిబ్యూనల్ని కోరింది. 


15 


ఆంధ్రప్రదేశ్‌ నిర్మించే పోచంపాడు, ఇచ్చంపల్లి, స్వర్ణ మరియు సుద్ద వాగు ప్రాజెక్టులు క్రింద 
ముంపుకు గురయ్యే తమ భూభాగానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను కూడా 
కేంద్ర ప్రభుత్వం Sard, 1970 జులై 185 తేదీన విచారణకు పంపించింది. 

మహారాష్ట్ర, మైసూరు, మధ్యప్రదేశ్‌ మరియు ఒరిస్సాలు 1951లో జరిగిన ఒప్పందాన్ని మాన్యత 
లేదని తిరస్కరించగా, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఆ ఒప్పందానికి చెల్లుబడి ఉండనీ దానిని అమలుపరచడానికి 
రాష్ట్రాలకు తగు ఆదేశాలనిమ్మని కోరింది. 
ఆంధప్రదేశ్‌ చేసిన అభ్యర్థనలోని ముఖ్యాంశాలు : 
ఎ) కరెంటు మీటరు (Current Meter) తో గోదావరి జలాల కొలత కనీసం 10 సంవత్సరాలలో కూడా.. 
నమోదు చేయనందువల్ల, వివిధ పథకాలకు అనుమతులను మంజూరు చేయడానికి, ఆధారపడదగిన 
(Dependable) వార్షిక గోదావరి ప్రవాహ పరిమాణాన్ని 2500 టి యం. సిలుగా నిర్ణయించాలి. 
బి) 1951కి ముందున్న ప్రాజెక్టులను ప్రథమ ప్రాధాన్యం (First Priority) గల ప్రాజెక్టులుగా నిర్ధారించి. 
వాటికవసరమైన నీటిని పూర్తి పరిమాణంతో రోజువారీ ప్రాతిపదికపై అందించాలి; (Daily basis), 1961- 
1960 మధ్య నిబద్ధత పొందిన (Committed) ప్రాజెక్టులకు అవసరమైన నీటిని వారం ప్రాతిపదికపై 
(Weekly basis) అందించాలి. 
సి) మిగిలిన విశ్వసనీయ జలాలను వారం ప్రాతిపదికపై రాష్ట్రాల మధ్య విభజించాలి. 
డి) పూర్వపు హైదరాబాదు రాష్ట్రంచే ప్రతిపాదించబడిన పోచంపాడు ప్రాజెక్టును యధాతథంగా నిర్మించాలి. 
ఇ) నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువన మంజీరానదిపై ఎట్టి ప్రాజెక్టులను నిర్మించకుండా మహారాష్ట్ర మరియు 
మైసూరు రాష్ట్రాలను అవరోధించాలి. 
ఎఫ్‌) దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌ కి సకాలంలో నీరందడానికి వీలుగా, ఎగువ రాష్ట్రాలలో నిర్మించే, ద్యాములకు 
ఆనకట్టలకు చాలినంత పరిమాణంలో తూములను ఏర్పాటు చెయాలి. 
జి) రాష్ట్రాల మధ్య కేటాయించబడిన నీరు సక్రమంగా విభజించబడటానికి సముచితమైన యంత్రాంగాని 
ఏర్పాటు చేయాలి. 
గోదావరీ జల విభజనలో ట్రిబ్యూనల్‌ ఎదుర్కొన్న ముఖ్య సమస్యలు : 
1) ఒరిస్సా భాగస్వామ్యం లేకుండా, ఇతర రాష్ట్రాల మధ్య 1951లో జరిగిన ఒప్పందానికి (Validity) 
ఉంటుందా? 
2) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (1956) దృష్టా, ఈ ఒప్పందం రద్దవుతుందా? 
౩) ఒక రాష్ట్రం గుండా ప్రవహించే నీరంతా. కేవలం ఆ రాష్ట్రానికే చెందుతుందా? 
4) గోదావరి నదిలో లభ్యమయ్యే (Available) నీటి పరిమాణాన్ని ఏ ప్రాతిపదికపై నిర్ధారించాలి? 
5) రాష్ట్రాల మధ్య గోదావరి జలాల న్యాయోచిత విభజనను ఏ ప్రాతిపదికపై ఎలా నిర్ణయించాలి?.. 


16 


6) అమలులోనూ, నిర్మాణంలోనూ వున్న ఏ ప్రాజెక్టులకు రక్షణ (Protection) కల్పించాలి? 

గోదావరి బేసిన్‌ నుండి, ఇతర బేసిన్‌ల కు నీటి తరలింపును అనుమతించవచ్చునా? అయితే, ఏ పరిమితి 

8) విద్యుదుత్సాదన పై సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం కల్పించాలా?. 

9) ఏ PPT తమ అవసరాలను తీర్చటానికి ఏవైనా ప్రత్యామ్నాయ వనరులున్నాయా? ఉంటే ఎంత వరకు? 
10) ట్రిబ్యూనల్‌ ఆదేశాల ప్రకారం రాష్ట్రాలకు నీటిని క్రమబద్ధంగా అందించటానికి ఎట్టి పాలక 
యంత్రాంగం అవసరమవుతుంది? 

11) ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టుల క్రింద మధ్యప్రదేశ్‌లో ఎంత విస్తీర్ణం గల భూమి మునిగి పోతుంది? 
12) ఆంధప్రదేశ్‌ పట్టిన పోచంపాడు స్వర్ణ సుద్దవాగు మరియు ఇచ్చంపల్లి ప్రాజెక్టులు క్రింద మహారాష్ట్రలో 
ఎంత మేరకు భూమి మునిగిపోతుంది? 

13) ఇతర రాష్ట్రాల అంగీకారం పొందకుండా, ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులను నిర్మించి, ఇతర రాష్ట్రాల 
భూభాగాలను ముంపుకు గురిచేయడం న్యాయసమ్మతమా? 

14) గోదావరి జలాలను కృష్ణకు మళ్లించడం సాధ్యమా? ఈ మళ్ళింపుకయ్యే ఖర్చును ఎవరు భరించాలి? 
దీనిపై న్యాయ నిర్ణయానికి ట్రిబ్యూనల్‌కి సమర్ధత (Competency) ఉంటుందా? 1973 మైసూర్‌ స్టేట్‌ చట్టం 
ప్రకారం 'మైసూరు' రాష్ట్రం పేరు కర్ణాటక రాష్ట్రంగా మార్చబడింది. కాబట్టి ట్రిబ్యునల్ని వేదికలో వున్న 
'మైసూరు' అన్న పదాన్ని Séi 'గా భావించాలి. 

1971 ఏప్రిల్‌లో, గోదావరి కేసుతో సంబంధం లేకుండా, కృష్ణానది కేసును విడిగా నిర్ణయించాలని, 
అన్ని రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు అంగీకరించారు. తదుపరి కృష్ణా మరియు గోదావరీ జల 
వివాదాలకు సంబంధించిన అన్ని పార్టీలు, ముందుగా ట్రిబ్యూనల్‌ కృష్ణా జలవివాదాలు విచారణను 
చేపట్టడానికి అంగీకరించాయి. 

కృష్ణా ట్రిబ్యూనల్‌ తమ నివేదికను 1973 డిశంబరు, 24న కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన తర్వాత, 
గోదావరి ట్రిబ్యూనల్‌ 1974 జనవరి నుండి గోదావరి కేసును చేపట్టాలని Q4 020900. 

గోదావరి జల వివాదాలకు సంబంధించిన తొలి విచారణ 1974 మార్చి, 26న ప్రారంభమై, 19/4 
మే 10 వరకు సాగింది. 

అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956 యొక్క 513) సెక్షన్‌ క్రింద కృష్ణానది వ్యాంలో సంబంధిత 
రాష్ట్రాల నుండి అందిన నిర్దెశాలను పరిష్కరించి, ముందుగా తమ తుది నిర్ణయాన్ని ప్రకటించకుండా 
ట్రిబ్యూనల్‌ గోదావరి వ్యాజ్యానికి సంబంధించిన విచారణను చేపట్టడాన్ని ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేకించింది. 

కృష్ణా గోదావరి జల వివాదాల ట్రిబ్యూనల్‌ సభ్యులలో ఒకరైన జస్టిస్‌ షంషేర్‌ బహదూర్‌ ఆకస్మిక 
మృతివల్ల ఏర్పడిన ఖాళీలో వేరొక సభ్యుని నియామకంలో ఆలస్యం జరగడం వల్ల, కృష్ణా ట్రిబ్యూనల్‌ తమ 
తదుపరి నివేదికను 1976 మే 27కు ముందుగా కేంద్రానికి పంపించలేకపోయింది. 


17 


1975 డిసెంబరు 19వ తేదీన అయిదు రాష్ట్రాలు, (మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌) 
తమ మధ్య కుదిరిన కొన్ని ద్వెపాక్షిక ఒప్పందాల ప్రాతిపదికగా, కొన్ని ప్రాజెక్టులకు అనును కోరుతూ, ఒక 
ఒప్పందంపై సంతకాలు క ఈ ఒప్పందాలనన్నివిన్నీ రాష్ట్రాలు 1970 జూలై ట్రిబ్యూనల్‌ ముందు 
దాఖలు చేశాయి. ఈ అయిదు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం రాష్ట్రాల సంప్రదింపుల ప్రాతిపదికపై జల 
వివాదాల పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేసింది. 

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కొన్ని ముఖ్యమైన విషయాలపై 
సంప్రదింపులు జరుగుచున్నందువల్ల, ట్రిబ్యునల్‌ విచారణను కొంత కాలం వాయిదా వేయవలసిం 
ఆంధ్రప్రదేశ్‌ చేసిన అభ్యర్థనను మన్నించి, విచారణను ట్రిబ్యూనల్‌ 1977 జనవరి 17 వరకు వేసింది. ఈ 
మధ్యలో ట్రిబ్యూనల్‌ గోదావరీ పరీవాహక ప్రాంతం మరియు అక్కడున్న ప్రాజెక్టుల పరిశీ 1976 నవంబరు 
22 నుండి, 19/6 డిశంబరు 26 వరకు విస్తృతంగా పర్యటించింది. ఒకవైపు తమ వాడవ సమర్థవంతంగా 
ట్రిబ్యూనల్‌ ముందు వినిపించడానికి తీవ్రంగా కృషిచేస్తూనే, మరోవైపు తమ వివా పరిష్కారానికి రాష్ట్రాలు 
పరస్పరం తమ మధ్య ద్వెపాక్షిక (Bi-Lateral) మరియు బహుపాక్షిక (Multi-Lates) ఒప్పందాలను 
కుదర్చుకోటానికి తన్ని విధాలుగా ప్రయత్నాలు చేయసాగాయి. ఆయా సందర్భాలకనుగుణం ట్రిబ్యూనల్‌ 
కూడా, వివాదాల సామరస్య పరిష్కారానికి ఎక్కువ కాలాన్నే అనుమతించి, రాష్ట్రాలు ప్రోత్సహించింది. 

అన్ని రాష్ట్రాలు సమాచారాన్ని, పరస్పరం ఇతర రాష్ట్రాల కిచ్చి, పుచ్చుకున్నాయి. ట్రిబ్యూనల్ని 
అనుగమిం అన్ని రాష్ట్రాల ప్రతినిధులు గోదావరి పరీవాహప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, ఇతర 
రాష్ట్రాలలో ప్రాజెక్టుల గురించి విపులంగా తెలుసుకోగలిగారు. ఆ పర్యటనలో, వివిధ సమస్యలపై 
సంప్రతింపులు కొనసాగించి, అవగాహనకు రాగలిగారు. రాష్ట్రాల అభ్యర్థనపై ట్రిబ్యూనల్‌ వివాద 
పరిష్కారానికి సంబంధించి ఎన్నో సూచనలనందించి, రాష్ట్రాలను ప్రోత్సహించింది. ఆయా సందర్భాలలో 
రాష్ట్రాల మధ్య కొన్ని ఒప్పందా? కుదిరి, ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయబడ్డాయి. 


GODAVARI BASIN seuen? 


H 60 90 120 1505. CHINDS/AR 4 SEON 


TAPI BASIN 


WEŠTERN GHATS 


LENGTH OF GODAVARI 

AREA OF THE BASIN = 313.2 lakh Hectares 

TOTAL YIELD = 300 TMC fi. 

PER CAPITA AVAILABILITY = 1139 cu m. 
BASIN 


FLOW CHART OF GODAVARI RIVER 


(A.P da 322 KM 


T 
423 KRENGANGA 6S7 KN 3] 


W B 
E A 
S Y 
z JAIKWADI 35 O 
R La Ga) WR comam E "EF ` "enz com క్‌ 
N i 217 322 KM 483 KM EU fry న B 
20884 [4 SS r”: s కు. 9053041 E 
764 KM 
G | SRSP YELLAMPAL N 
H E BARRAGE 
A ul Hi 
264 
A 
T NIZAMSAG| 
Er L 
5 al 
L SINGUR 
AY. F: 473 KM 
BORDER |Ë] NERA 
E? Seet E REFERENCE aa: 
322 KK ` A.P. BORDER 
di KM.......... KILOME 
d TRES 
= -ALLOCATIONS ARE 


s ASSESSED BY 
A.P. CONSEQUFNT TO 


GWDT AWARD 


18 


19 


2. గోదావరి నది = దాని ఉప నదులు 


దక్షిణ భారతదేశంలో గోదావరి అతి పెద్దనది, మరియు భారతదేశంలో గంగానది తర్వాత రెండవ 
పెద్దనది. గోదావరి పడమటి కనుమలలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో, మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో 
త్రయంబకేశ్వరం వద్ద సముద్రమట్టంపై 3500 అడుగుల ఎత్తున ఆవిర్భవించి, దక్కను పీఠభూమి గుండా 
ప్రవహించి తూర్పుకనుమలను దాటి, బంగాళాఖాతంలో కలుసోంది. అరేబియా సముద్ర తీరం నుండి 
సుమారు 80 కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమలలో ఆవిర్భవించిన గోదావరి దాదాపు ఆగ్నేయదిశగా , 
1465 కిలోమీటర్ల (910 మైళ్ల) దూరం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ లో ప్రవహించి, రాజమండ్రి పట్టణానికి 
97 కిమీ దిగువన బంగాళాఖాతంలో కలుసోంది. గోదావరీ నది జన్మస్థలం నుండి తొలి 694 కి.మీటర్ల 
దూరం మహారాష్ట్రలో ప్రవహించి, మంజీరానది గోదావరిలో కలిసేచోట ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. 694 
కి.మీ. నుండి 998 కిలోమీటర్ల వద్ద ప్రాణహిత నది కలిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించి, 998 కి.మీటర్ల 
నుండి 1046 కి.మీ వద్ద ఇంద్రావతి కలిసే వరకు ఆంధ్రప్రదేశ్‌- మహారాష్ట్ర ఉమ్మడి సరిహద్దులో 
ప్రవహిస్తుంది. 1046 కి.మీ నుండి 1070 కి.మీటర్ల వరకు గోదావరి నది మధ్యప్రదేశ్‌ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల 
ఉమ్మడి సరిహద్దులో ప్రవహించి, చివరన 1070 కి.మీటర్ల నుండి 1465 కి.మీ వద్ద సముద్రంలో కలిసే 
వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది. 


ముఖ్య ఉపనదులు : 


20 


గోదావరి నదిపై నిర్మితమైన ప్రాజెక్టులు 


క్ర.సం. కట్టడము పేరు నది జన్మస్థలం రాష్ట్ర పరిది రిమార్ము 
నుండి దూరం 

IL గంగాపూర్‌ ప్రాజెక్ట్‌ 32 మహారాష్ట్ర 
2. పైథాన్‌ డ్యాము 262 మహారాష్ట్ర 

(గైక్వాడి ప్రాజెక్టు) 
B శ్రీరాంసాగర్‌ డ్యాము 764 ఆంధ్రప్రదేశ్‌ 

(పోచంపాడు) 
4. ఇచ్చంపల్లి డ్యాము Seo 1046 ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదన దశలో వున్నది 
CR పోలవరం డ్యాము 1312 ఆంధ్రప్రదేశ్‌ (నిర్మాణంలో వున్నది) 
6. సర్‌ ఆర్ధర్‌కాటన్‌ బ్యారేజి 1368 ఆంధ్రప్రదేశ్‌ 
గోదావరి నదీ వ్యవస్థ: 


నాసిక్‌ పట్టణానికి ఎగువన గోదావరి నది జన్మస్థలం నుండి 32 కి.మీ. దూరంలో గంగాపూర్‌ 
ప్రాజెక్టు గుండా ప్రవహించిన తర్వాత, 64 కి.మీ వద్ద కుడివైపు నుండి దార్నా ఉపనది వచ్చి, గోదావరిలో 
కలుస్తుంది. మరికొంత దిగువన, ఎడమ నుండి కాడ్వా ఉపనది వచ్చి కలుస్తుంది. గోదావరి పడమటి 
కనుమల సమీపంలోని అత్యధిక వర్షపాత ప్రాంతాన్ని అధిగమించి ముందుకు సాగుతుంది. 217 కి.మీ. వద్ద 
ప్రవ మరియు మూల ఉపనదులు సంయుక్త ప్రవాహాన్ని పొందేవరకు నదికి లభించే చెప్పుకోదగ్గ భాగదేయం 
(Contribution) లేదు. దీనికి సుమారు 45 కి మీటర్ల దిగువన, పైథాన్‌ డ్యాం (గైక్వాడ్‌ ప్రాజెక్టు) ఉన్నది. 
దీనికి 154 కి.మీటర్ల దిగువన, అనగా , గోదావరి జన్మస్థలం నుండి 416 8. మీటర్ల వద్ద, కుడివైపునుండి 
సింధ్భానా ఉపనది వచ్చి కలుస్తోంది. తదుపరి 555 కి.మీటర్ల వద్ద ఎడమవైపు నుండి పూర్ణ మరియు దూధ్న 
ఉపనదులు సంయుక్త ప్రవాహం వచ్చి గోదావరిని కలుస్తుంది. గోదావరి నది జన్మస్థలం నుండి 694 
కి.మీటర్ల దిగువన దాదాపు మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మది సరిహద్దు వద్ద కుడివైపు నుండి 
మంజీర, మానాథ్‌ మరియు లెండి ఉపనదులు సంయుక్త ప్రవాహం గోదావరిని చేరుతుంది. ఇచ్చట గోదావరి 
సముద్ర మట్టంపై 1060 అడుగుల ఎత్తున ప్రవహిస్తూ, మరల సుమారు 1020 మిల్లీ మీటర్ల అధిక వర్షపాత 
ప్రాంతాన్ని చేరుతుంది మహారాష్ట్రలో గోదావరి నది సగటు వాలు ఒక కిలోమీటరుకు 106 సెంటి మీటర్లు. 

గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు దిశగా ప్రవహిస్తుంది. నదిపై 764 కి మీటర్లు పెద్ద 
పోచింపాడు. డ్యాము కట్టబడింది. పోచంపాడు డ్యాము వద్ద నదీ గర్భం (Bed level) సముద్ర మట్టంపై 


21 


982 అరుగులు. (299.3 మీటర్లు) మరియు మంజీర సంగమం నుండి. పోచంపాడు వరకు నది వాలు ఒక 
కిలోమీటరుకు 34 సెంటిమీటర్లు. 

ఆంధ్రప్రదేశ్‌ 281 కిలోమీటర్ల దూరం ప్రవహించిన తర్వాత, 1975 8 మీటర్ల వద్ద, కుడివైపు 
నుండి. మానేరు ఉపనది వచ్చి కలుస్తుంది. తదుపరి పెన్‌ గంగ, వార్దా gyo ఉపనదులను కలుపుకొని, 
ప్రాణహిత ఉపనది. 998 8.3». వద్ద గోదావరిని కలుస్తుంది. ప్రాణహిత సంగమం వద్ద నది మట్టం సముద్ర 
మట్టాని కంటె సుమారు 312 అడుగుల ఎత్తు (95 మీటర్లు) మంజీర- ప్రాణహిత ఉపనదుల సంగమాల 
మధ్య నది వాలు ఒక కిలోమీటరుకు 74 సెంటిమీటర్లు. 

ప్రాణహిత సంగమం తర్వాత సుమారు 48 కి.మీ దిగువన ఎడమవైపునుండి ఇంద్రావతి ఉపనది. - 
1046 కి.మీ వద్ద కలిసే వరకు గోదావరి నది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి సరిహద్దుగా 
ఏర్పడుతుంది. ఇంద్రావతి కలిసిన తర్వాత, సుమారు 24 కి మీటర్ల వరకు అనగా నదిపై 1070 కి.మీ వరకు 
గోదావరి మధ్యప్రదేశ్‌ (ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌) ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. 1070 
కిలోమీటర్ల నుండి 1465 కి. మీటర్ల వద్ద బంగాళాఖాతంలో కలిసేవరకు గోదావరి ఆంధ్రప్రదేశ్‌లో 
ప్రవహిస్తుంది. చిట్టచివరన గోదావరిలో 1268 కి మీటర్ల వద్ద కలిసే పెద్ద ఉపనది శబరి. శబరి కలిసిన కొద్ది 
దూరం తర్వాత గోదావరి తూర్పు కనుమలను చుట్టుతూ సుమారు 1295 8 మీటర్ల వద్ద సుమారు 600- 
900 అడుగులు ఇరుకైన పాపికొండల గుండా దిగువకు ప్రవహిస్తుంది. 

గోదావరి జన్మస్థలం నుండి 1368 8. మీ. వద్ద, ధవళేశ్వరం నుండి Ge» ప్రారంభమవుతుంది. నదీ 
గర్భం మట్టం ఇక్కడ సుమారు +30 అడుగులు ప్రాణహిత సంగమం నుండి ధవళేశ్వరం వరకు నది వాలు 
ఒక కిలోమీటరుకు 23 సెం మీ అక్కడ నుండి అఖండ గోదావరి, గౌతమి, వళిష్ట అను రెండు 
ముఖ్యపాయలుగానూ, మరల వాటి నుండి సప్తశాఖలుగానూ చీలి. సుమారు 100 కిలోమీటర్లు పయనించి. 
బంగాళా ఖాతంలో కలుస్తుంది. వర్ష బుతువులో గోదావరికి తరచుగా వరద తాకిడి ఉంటుంది 1986 
ఆగస్టు 16వ తేదీన ధవళేశ్వరం వద్ద నమోదు చేయబడిన అత్యధిక ప్రవాహ పరిమాణం సెకనుకు 85.941 
ఘనమీటర్లు (30,35,000 కూసెక్కులు) కాని, నదిలో ఎగువన గట్లకు గండ్లుపడి, కొంతనీరు 
ధవళేశ్వరానికి చేరక, ప్రక్కవాగులలోకి పోయింది. దానితో కలుపుకొని, నదిలో మొత్తం అత్యధిక వరద 
ప్రవాహ పరిమాణం సెకనుకు 93,445 ఘనమీటర్లు (33,00,000 క్యూసెక్కులుగా వుండవచ్చునని 
అంచనా వేయబడింది నదిలో నమోదు చేయబడిన అత్యల్ప ప్రవాహ పరిమాణం 42.5 క్యూమెక్కులు 
(1500 కూసెక్కులు) 

దాదాపు గోదావరి నదీ పరీవాహ ప్రాంతం యొక్క 2/ 3వ వంతు భాగంలోని వర్షపునీరు చివర 
నున్నసుమారు l/ 3 వంతు పొడవులోనే, అంటే, ప్రాణహిత సంగమం నుండి దిగువ భాగంలో చేరుతుం 
పడమటి కనుముల యొక్క సుమారు 129 8. మీటర్ల పొడవు నుండి మాత్రమే వర్షపాతం గోదావరిని అధిక 


22 


పరీవాహ ప్రాంతం నదీ బేసిని కి ఈ శాన్య భాగం లోని మధ్యమం నుండి అధిక వర్షపాతంగలు (Media 
to High) ప్రాంతంలో ఉంటుంది. 
గోదావరి ఉపనదులు: 
1. ప్రవర (PRAVARA) ప్రవర నది ఎదమటి కనుమలలో మహారాష్ట్రలో అహ్మద్‌ నగర్‌ సముద్రమట్టంపై 
3500 అడుగుల ఎత్తున ఆవిర్భవించి, తూర్పుదిక్కుగా 210 కిలోమీటర్ల దూరం 1600 అడుగుల మట్టం 
36 గోదావరిలో కలుసోంది. నది సగటువాలు 1 Š మీటరుకు 292 సెంటిమీట ప్రవర కాలువల యొక్క 
ప్రధాన కట్టడాలు, ఆ నది జన్మస్థలం నుండి 103 కి మీ దిగువన ఓజార్‌ వద్ద ఉన్న 177 కిమీ దిగువన 
కుడివైపునుండి మూల ఉపనది వచ్చి ప్రవరను కలుసోంది. 

మూల ఉపనది మహారాష్ట్రలో అహ్మద్‌ నగర్‌ జిల్లాలోని రత్నగడ్‌ మరియు హరిశ్చంద్రగడ సహ్యాద్రి 
పర్వతశ్రేణి తూర్పువాలులో 3000 అడుగుల ఎత్తున జన్మిస్తోంది. మూల ఉపనది నెవాసా గ్రాం వద్ద +1600 
అడుగుల ఎత్తున ప్రవర నదిని కలుస్తోంది. దాని జన్మస్థలం నుండి 105 కిమీ ద మలడ్యాము 
నిర్మించబడింది. 

ప్రవర నది పరీవాహ ప్రాంత విస్తీర్ణం 6537 చదరపు కిలోమీటర్లు ఈ మొత్తం ప్రాంతం మహారాణ 
వున్నది. దీనిలో ప్రధానంగా ఉన్న వర్షపాతం గల విభాగాలు రెండు. (1) వార్షికంగా సగటున 10169 
మీటర్ల కంటే అధిక వర్షపాతం గల, 32 కి.మీటర్లు పొడవుగల పడమటి కనుమలు (2) మిగిలినది సగటు 
610 మీ మీటర్ల కంటే అల్పవర్షపాతం గల పరీవాహ ప్రాంతం. 
2. పూర్ణ (PURNA) పూర్ణనది అంతా పర్వతశ్రేణిలో మహారాష్ట్రలోని జెరంగాబాదు జిల్లాలో +27 
అరుగుల ఎత్తున జన్మించి, ఆగ్నేయ దిశగా 373 కి.మీ. దూరం పయనించి, నాందేడ్కి ఎగువన 641 
చూరంలో + 1150 అడుగుల మట్టం వద్ద గోదావరిలో కలుసోంది. ఈ నది సగటు వాలు 1 కిలో మీటరు 
30 సెంటి మీటర్లు 330 కి. మీటర్ల దిగువన కాప్రా ఉపనది కుడివైపునుండి వచ్చి పూర్ణానదిని కలుస్తా దీనికి 
8కి.మీ. దిగువన కుడివైపు నుండి దూర్చ (DUDHNA) ఉపనది వచ్చి పూర్ణానదిని కలుస్తోంది. నది యొక్క 
ఉపనదులలో దూర అతిపెద్ద ఉపనది. పూర్ణ జలవిద్యుత్మేంద్రం (ఎల్లారి పూర్ణానదిపై కి.మీ వద్దనూ, మరియు 
సిద్ధేశ్వర్‌ ప్రాజెక్టు 283 కి.మీటర్ల వద్దనూ నిర్మించబడినవి. 

పూర్ణానది మరియు దాని ఉపనదుల యొక్క మొత్తం పరీవాహ ప్రాంత విస్తీర్ణం 15,579 
చ.కి.మీటర్లు: ఈ పరివాహ ప్రాంతమంతా మహారాష్ట్రలో 710 నుండి 890 మిల్లి మీటర్ల వర్షపాతం గల 
విభాగంలో ఉన్నది. 
3. మంజీర : (Manjira): మంజీరానది మహారాష్ట్రలోని ఖీర్‌ జిల్లాలో బాలఘాట్‌ పర్వతశ్రేణిలో సుమారు 
2700 అడుగుల మట్టంలో ఆవిర్భవిస్తోంది. సుహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా ధర్నాటకలోని బీదర్‌ జిల్లా 
మరియు ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ జిల్లాలో తూర్పు, ఆగ్నేయ దిశవైపుకు సుమారు 492 కి మీటర్ల దూరం 


23 


పయనించి, సంగారెడ్డి వద్ద ఉత్తర దిశగా మారుతుంది. మహారాష్ట్రలో సుమారు 240 కిలోమీటర్ల దూరం 
పయనించిన తర్వాత, 16 కిలోమీటర్ల వరకు మహారాష్ట్ర, కర్నాటకల ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. 
తదుపరి మరికొంత దూరం బీదర్‌ జిల్లా గుండా పయనించి ౮ ఆకారం లో పంపు తీసుకొని, మరొకసారి 
20 కిలోమీటర్ల వరకు మహారాష్ట్ర- కర్నాటక రాష్ట్రాల ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. . వంపు తర్వాత 
కర్నాటకలో కరంజా ఉపనది మంజీరానదిని కలుస్తుంది. మంజీరానది కర్నాటకలో రెండు విడతలలో 116 
కి మీ దూరం పయనిస్తుంది. తదుపరి 23 కి.మీటర్ల పొడవునా కర్నాటక - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి 
సరిహద్దుగా ఏర్పడుతుంది. తర్వాత సంగారెడ్డి నుండి 71 కి.మీటర్ల దూరం పయనించి, నిజామాబాద్‌ 
జిల్లాలో ప్రవేశిస్తుంది. మరి 90 కి.మీటర్ల దూరం 14 ఆంధ్రప్రదేశ్‌లో పయనించిన తర్వాత, నది ఎడమగట్టు 
32 8 మీటర్ల పొడవునా మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. జన్మస్థలం నుండి 
సుమారు 603 కి. మీటర్ల వద్ద నిజామాబాద్‌ జిల్లాలోని నిజాంసాగర్‌ డ్యాము గుండా ప్రవహిస్తుంది. 
మంజీరానది గోదావరిలో కలిసే వరకు మొత్తం పొడవు 686 కి మీటర్లు సంగమ స్థలం వద్ద నది మట్టం 
చ+1060 అడుగులు. సగటున నదీ గర్భం వాలు 1 కి.మీటరుకు 120 సెంటిమీటర్లు 
మంజీరా నదిలో కలిసే ముఖ్య ఉపనదులు : 
కుడివైపున సంగమం: 
తీర్ణ : 257వ కి.మీ వద్ద మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాలో 
కరంజా : 280వ కి.మీ. వద్ద కర్నాటకలోని బీదర్‌ జిల్లాలో 
హల్టీ : 557వ కి.మీ. వద్ద ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ జిల్లాలో, 
ఎడమవైపున సంగమం: 
లెండి : 653వ కి.మీ వద్ద, మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి సరిహద్దులో, 
మానేరు : 663 కి.మీ. వద్ద, మహారాష్ట్ర -ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి సరిహద్దులో 

కరంజానది ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ జిల్లలో ఖీర్‌ గ్రామం వద్ద +2200 అడుగుల ఎత్తు పడమర 
నుండి తూర్పుకు మంజీరానదికి దాదాపు సమాంతరంగా పయనిస్తుంది. సుమారు 37 కి.మీ ర 
ఆంధ్రప్రదేశ్‌లో పయనించి 16 కి. మీటర్ల పొడవుగా ఆంధ్రప్రదేశ్‌ - కర్నాటకల ఉమ్మడి సరిహద్దుగా త 
తదుపరి 74 కి. మీ కర్నాటకలో పయనించి, వారా- సంగమ్‌ వద్ద మంజీరాలో కలుస్తుంది. కవం పొడవు 
117 కిలోమీటర్లు 

మంజీరానది మరియు దాని ఉపనదుల పరివాహ ప్రాంత మొత్తం విస్తీర్ణం 30,844 చ మహారాష్ట్ర, 
కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి యున్నది. ఇది మొత్తం గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో సుమారు 
1/ 10వ వంతు పరీవాహ ప్రాంతంలోని ఎగువ భాగంలో సగటు వార్షిక వర్షపాతం సుమారు మీ మీటర్ల 
నుండి క్రమంగా దిగువ భాగంలో 1016 మి.మీటర్లకు పెరుగుతుంది. 


24 


4. మానేరు (MANER) : 

మానేరు నది ఆంధ్రప్రదేశ్‌లోని 
నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 1750 e 
అడుగుల చుట్టులో ఆవిర్భవిస్తుంది. 32 కి.మీ Es 
దూరం అగ్నేయ దిశగా పయనించి, ERE 
మలుపతిరిగి, కరీంనగర్‌ జిల్లాలో ప 193 కి.మీ 
దూరం ఈశాన్య దిశగా పయనించి, 345 అడుగుల మట్టంలో గోదావరి నదిలో కలుస్తుంది. సగటు నదీ 
పరుపువాలు 1 కి.మీటరుకు 3.05 మీటర్లు. తొలి 32 8. మీటర్ల తర్వాత. ఎగువ మానెడు ద్వా 
నిర్మితమయింది. మానేరు ఉపనదులైన కుడలియార్‌ 32 కి. మీటర్ల వద్దనూ, మోహెదమాడ 105. వద్దనూ 
మానేరులో కలుస్తున్నవి. 

ఉపనదులతో కూడిన మానేరు నది యొక్క పరీవాహ ప్రాంత విస్తీర్ణం మొత్తం 13,105 కిలోమీటరు 
సగటు వార్షిక వర్షపాతం 813 మి. మీటర్ల నుండి, 1016 మి.మీటర్ల వరకు ఉంటుంది. మానేరు పరీవాహ 
ప్రాంతం మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది. 
5. ప్రాణహిత (PRANHITA) : 

ముఖ్య ఉపనదులైన పెన్‌ గంగ, వార్దా, మరియు వైస్‌ంగతో కూడిన ప్రాణహిత గోదావరి యొక్క 
ఉపనదులన్నిటిలో మిక్కిలి పెద్దది. 
(అ) పెన్‌ గంగ (PENGANGA): 
వాగ్గా నది యొక్క ఉపనది. 
మహారాష్ట్రలోని బుల్లానా పర్వతశ్రేణి 
(అ) పెన్‌ంగ +2250 అడుగుల మట్టం š 
వద్ద ఆవిర్భవించి, మొత్తం 644 
కి.మీటర్ల దూరం పయనించి, 4570 
అడుగుల మట్టం వద్ద వాగ్గానదిలో 
కలుస్తోంది. పెన్‌ గంగ నది పరుపు వాలు (Bed slope) సగటున 1 కిలోమీటరుకు 80 సెంటిమీటర్లు. 
తొలి 160 కిలోమీటర్ల నదీ గమనం పర్వత ప్రాంతంలో సాగుతుంది. మహారాష్ట్రలోని అకోలా- పర్చానీ 
(Akola & Parbhani) జిల్లాలకు సరిహద్దుగా కొంత దూరం, మరియు యూత్మాల్‌- నాలదేడ్‌. జిల్లాలకు 
(Yeolmal-Nanded) సరిహద్దుగా మరికొంత దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో పయనించి, చివరకు 
సుమారు 64 కి. మీటర్ల దూరం మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. 


25 


పెన్‌ గంగ ఉపనదులు : 
(అ) కియోడో (KIODOH) 3045 8. మీ వద్ద కుడివైపున కలుస్తుంది. 
(ఆ) పస్నది (PUS) 435వ కి.మీ వద్ద ఎడమవైపున కలుస్తుంది. 
(ఇ) ఆర్మ & అరన్‌ (ARNA & ARAN) 480వ 8 మీ వద్ద ఎడమ వైపున కలుస్తుంది. 
(ఈ) వాఘర్‌ (WAGHARI) 507 వ కి.మీ వద్ద ఎడమ వైపున కలుస్తుంది. అన్ని ఉపనదులతో కలిపి, 
పెసంగ పరీవాహ ప్రాంత విస్తీర్ణం మొత్తం 23,898 వ కి మీటర్లు ఇందులో అత్యధిక భాగం మహారాష్ట్రలో 
వుండగా, కొద్దిభాగం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది సగటు వార్షిక వర్షపాతం, ఎగువ భాగాలలో 813 
మి.మీటర్ల నుండి దిగువన వార్గానదిలో కలిసేచోట 11182» మీటర్లకు పెరుగుతుంది. 
6. వార్జానది (WARDHA) :వార్గానది మధ్యప్రదేశ్‌లోని బేటుల్‌ (BETUL) జిల్లాలో +2550 అడుగుల 
ఎత్తున జన్మించి, 42 కి.మీ. ప్రవహించిన తర్వాత, 16.కి.మీ. పొడవునా మధ్యప్రదేశ్‌- మహారాష్ట్రలకు 
ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. తదుపరి 470 కి.మీ దూరం ఆగ్నేయ దిశగా పయనించి, +480 
అడుగుల ఎత్తున వైనగంగతో కలుస్తుంది. చివరి 42 కి. మీటర్ల పయనంలో వాగ్గానది మహారాష్ట్ర - 
ఆంధ్రప్రదేశ్‌ లకు ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. సగటున నది వాలు 1 కిలోమీటరుకు 120 
సెంటిమీటర్లు. 
వార్థానది యొక్క ముఖ్య ఉపనదులు : 
వన్నా (WUNNA): 217వ కిలోమీటరు వద్ద ఎడమవైపున కలుస్తుంది. 
ఆ) Bo (BEMBLA) 298వ కి.మీ వద్ద కుడివైపున కలుస్తుంది. 
$(PENGANGA) 3865 8 మీ వద్ద కుడివైపున కలుస్తుంది. వాగ్గానది యొక్క పరీవాహ ప్రాంతంలో 
ఎక్కువ భాగం మహారాష్ట్రలో ఉన్నది. నది పరీవాహ ప్రాంతం మొత్తం 24,087 చదరపు కిలోమీటర్ల 
విస్తీర్ణంతో, సగటున ఏడాదికి 864 నుండి 1320 మి. వర్షపాతం కలిగి యున్నది. 
7. వైనగంగ (WAINGANGA): 

గంగా నది మధ్యప్రదేశ్‌లోని సియోని (SEONI) జిల్లాలో +2100 అడుగుల ఎత్తున జన్మించ 
కొంతదూరం ఉత్తరదిశగానూ , మరికొంత దూరం తూర్పు దిశగానూ పయనించి, చివరకు దక్షిణ దిశకు అ 
వంపు (LOOP) గా ఏర్పడుతుంది. మధ్యప్రదేశ్‌లోని సియోని, బాలాఘాట్‌ (BALAGHAT) జిల్లాలలో 
మొ 274 కి.మీ దూరం పయనించిన తరువాత 32 కి.మీ పొడవున మధ్యప్రదేశ్‌- మహారాష్ట్రలకు ఉన్నం 
సరిహద్దుగా ఏర్పడుతుంది. తరువాత మహారాష్ట్రలో 302 కి.మీ. దూరం దక్షిణ దిశగా పయనించి, 
వార్యాలయం కలుపుకొంటుంది. అక్కడ నుండి వైనగంగ, మరియు వాగ్గానదుల సంయుక్త ప్రవాహం 
ప్రాణహిత పిలువబడుతుంది. వైనగంగ, వార్ణానదుల సంగమం వద్ద మట్టం +480 అడుగులు వైనగంగ 
యొక్క సగం వాలు 1 కి.మీటరుకు 130 సెంటిమీటర్లు వైనగంగ మధ్యప్రదేశ్‌లో పయనిస్తూ, కుడివైపున 


26 


120వ కిలోల వద్ద సాగర్‌ (SAGAR) ఉపనదిని, 177వ 8 మీ వద్ద 8» G(HIRRI) ఉపనదిని మరియు 
306వ 8. మీ. చందన్‌ (CHANDAN) ఉపనదిని కలుపుకొంటుంది నదిపై 185వ కి. మీ. వద్ద ధూతి 
(DHUTI) సమీపం వైనగంగ ఆనకట్ట నిర్మించబడింది. దాదాపు అక్కడే వైనగంగ, మధ్యప్రదేశ్‌- మహారాష్ట్ర 
సరిహద్దును తాకేద ఎడమవైపు నుండి, బాగ్నదిని (BAGH), కుడివైపు నుండి బవంతరీ 
(BAWANTHARI) నదుల జలాలను కలుపుకొని మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలో ప్రవేశించిన 
తర్వాత వైనగంగ 3785 కి. మీ వద్ద కుడివైపునుం Sab (KANHAN), దాని ఉపనది పెంచ్‌ 
(PENCH) యొక్క సంయుక్త జలాలను చేర్చుకుంటుంది. 
వైన గంగ యొక్క ఉపనదులు: 
అ) బాగ్‌ (Bagh) వైనగంగ ఉపనదులలో బాగ్‌ ముఖ్యమైనది మధ్యప్రదేశ్‌లో +1588 అడుగు ఎత్తున 
జన్మించి, ఉత్తర, మరియు వాయువ్య దిశలలో మొత్తం 125కి మీ దూరం పయనించి వైన గంగం 
కలుస్తుంది. ఇందులో 518 మీ పొడవున మధ్యప్రదేశ్‌- మహారాష్ట్రల ఉమ్మడి సరిహద్దుగా ఉంటుంది. 26వ 
కిలోమీటరు వద్ద, మహారాష్ట్ర- మధ్యప్రదేశ్‌ సరిహద్దున ఉమ్మడి బాగ్‌ ప్రాజెక్టు నిర్మించబడింది. 
ఆ) బవంతరి (Bawanthari) మధ్యప్రదేశ్‌లో కురాయ్‌ (Kural) అటవీ ప్రాంతంలో + 1500 అడు 
ఎత్తున జన్మించి 26 కి.మీటరు వద్ద బండ్రా (Bandhra) జిల్లాలోని లోథా (Lodha) వద్ద మహారాష్ట్ర 
ప్రవేశిస్తుంది. బవంతరి నది పైన గంగతో కలిసే వరకు మొత్తం 103 కి.మీ పొడవున మహారాష్ట్ర - మధ్యం 
సరిహద్దుగా ఉన్న వైనగంగ జన్మ స్థలం నుండి 483వ కిలోమీటరు వద్ద ఎడమవైపు నుండి mo; (Garhvi) 
ఉపనది, కుడివైపునుండి 587వ కిలోమీటరు వద్ద అంధారి (Andhari) ఉపనదిని కలుపుకొంటుంది. 
వైన గంగ, వార్థా నదుల సంయుక్త ప్రవాహం ప్రాణహిత నదిగా పిలువబడుతుంది ప్రాణహిత నది. 
112 కి.మీ పొడవున మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి సరిహద్దు గుండా ప్రవహించి, 4312 అడుగుల 
మట్టం వద్ద గోదావరిలో కలుస్తుంది. 
ప్రాణహిత యొక్క ముఖ్య ఉపనదులు: 
(1) దీనా (Dina) 6:32వ కి.మీ. వద్ద ఎడమవైపున (మహారాష్ట్రలో) 
(2) పెద్దవాగు (Peddavagu): 644 వ కి లోమీటరు వద్ద కుడివైపున (ఆంధ్రప్రదేశ్‌ ) 
ఉపనదులన్నిటితో కూడిన ప్రాణహితానదీ పరివాహ ప్రాంతం యొక్క మొత్తం విస్తీర్ణం 1,09.077 
చదరపు కిలోమీటర్లు ఇది మొత్తం గోదావరి నధీ పరివాహ ప్రాంతం యొక్క 3.12,812 చ.కి.మీటర్ల 
విస్తీర్ణంలో 13వ వంతు కంటే కొంచెం ఎక్కువ ఇది ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ (భక్తి) రాష్ట్రాలలో 
వున్నది. సగటు వార్షిక వర్షపాతం 914- 1600 మిల్లి మీటర్ల మధ్య ఉంటుంది. 


27 


8. ఇంద్రావతి (INDRAVATI): 
ఇంద్రావతి నది తూర్పు కనుమల యొక్క | 
పడమటి వాలులలో, ఒరిస్సా రాష్ట్రంలోని 
కలహండి జిల్లాలో, తువాల్‌ రాంపూర్‌ 
(THUAMAL RAMPUR) అనుచోట 
43000 అడుగుల ఎత్తున ఆవిర్భవిస్తుంది. నది 
పశ్చిమ దిశగా కలపండి. కోరాపుట్‌ జిల్లాల 
గుండా 192 కిలోమీటర్ల దూరం 
పయనిస్తుంది. అనంతరం 10 కి. మీటర్ల పొడవున ఒరిస్సా - మధ్యప్రదేశ్‌ ల ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడి, 
మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. మధ్యప్రదేశ్‌లో 233 8. మీటర్ల పయనించిన తరువాత, దక్షిణ 
దిశగా మరలి, 129 కి.మీ. పొడవున మధ్యప్రదేశ్‌- మహారాష్ట్రల ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడుతుంది. 
ఇంద్రావతి నది జన్మస్థలం నుండి సుమారు 536 కి.మీ. దూరం పయనించి సముద్ర మట్టంపై +270 
అడుగుల ఎత్తున గోదావరి నదిలో సంగమిస్తుంది. ఇంద్రావతి- గోదావరీ నదుల సంగమస్థలమే మహారాష్ట్ర- 
ఆంధ్రప్రదేశ్‌ - మధ్య ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడింది. నదియొక్క సగటు వాలు 1 8. మీటరుకు 250 
సెంటిమీటర్లు. 
ఇంద్రావతి నది యొక్క ఉపనదులు: 
1) బాస్మెల్‌ (Baskel) కుడివైపు నుండి 174 వ కి.మీ వద్ద, 
2) నారంగి (Narangi) కుడివైపు నుండి 241 వ కి.మీ వద్ద, 
3) on (Boardhig) కుడివైపు నుండి 274 కి.మీ వద్ద, 
4) Sg» (Nibra) కుడి వైపు నుండి 431 వ కి.మీ వద్ద, 
5) కోట్రి (Kotri) కుడివైపు నుండి 458 వ కి.మీ వద్ద, 
6) బెరుడి (Berudi) ఎడమవైపు నుండి 378 కి. మీ వద్ద 

మొత్తం 536 కిలోమీటర్ల పయనంలో, ఇంద్రావతి నది ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో 
మొత్తం 41,665 కి మీటర్ల పరీవాహ ప్రాంతం నుండి వర్షపు నీటిని గ్రహిస్తుంది. దీని పరివాహ ప్రాంతపు 
సగటు వార్షిక వర్షపాతం 1400- 1600 మిల్లిమీటర్లు 
9. శబరి (SABARI). 

'కొలాబ్‌' అని పిలువబడే శబరి నది గోదావరి నదికి చిట్టచివరనున్న ముఖ్యమైన ఉపనది. 
ఒరిస్సాలోని కోరాపుట్‌ జిల్లాలో తూర్పుకనుమలలోని సింకారం (SINKARAM) పర్వతశ్రేణిలో +4500 
అడుగుల ఎత్తు శబరీ నది ఆవిర్భవిస్తోంది. తొలుత కొంత దూరం ఉత్తరదిశగానూ , ఈశాన్యనదిశగానూ 


28 


మరియు పశ్చిమ దిశగానూ పయనించి, దక్షిణదిశగా మరలి, చివరకు గోదావరి నదిలో కలిసే వరకు 
నైబుతీ దిశలో పయనిస్తుంది. ఒరిస్సాలో దీనిపై 77వ కిలోమీటరు వద్ద ఎగువ కొలాబ్‌ డ్యాము 
నిర్మించబడింది. 

ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్‌ జిల్లాలోనూ, మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌ జిల్లాలోనూ మొత్తం 385 
కిలోమీటర్లు పయనించి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది చివరకు ఆంధ్రప్రదేశ్‌లో 34 కి. మీ. ల దూరం 
పయనించిన తర్వాత గోదావరిలో కలుస్తుంది. జన్మస్థలం నుండి శబరి నది మొత్తం పొడవు 418 
కిలోమీటర్లు, రాజమండ్రి పట్టణానికి సుమారు 96 కిలోమీటర్ల ఎగువన, 483 అడుగుల ఎత్తున శబరి 
గోదావరిలో కలుస్తోంది. సగటువాలు 1 కిలోమీటరు 322 సెంటిమీటర్లు 


సీలేరు (SILERU): 

తొలి దశలో మార్తాండ్‌ 
పిలువబడే సీలేరు, శబరి నదిని 
ఎడమవైపునుండి కలిసే | 
ఉపనదులలో మిక్కిలి | 
ముఖ్యమైనది. సీలేరు నది తూర్పు 
కనుమలలో +4000 అడుగుల 
ఎత్తున జన్మించి, సుమారు 250 
కిమీటర్ల దూరం పయనించి, 
శబరి - గోదావరి సంగమానికి 34 
కి.మీ ఎగువన + 100 అడుగుల మట్టం వద్దం శబరి నదిని కలుస్తోంది. సుమారు 72 కి.మీటర్ల తొలి దశ 
పయనంలో వాయువ్య దిశగా పయనించి, మరల నైరుతీ దిశగా మరలి, దాదాపుగా ఒరిస్సాలో - 
ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి సరిహద్దుగా ఉంటూ, శబరి నదిని ఎడమవైపున మధ్యప్రదేశ్‌- ఒరిస్సా- 
ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి సరిహద్దు వద్ద కలుస్తోంది. సీలేరు నది జన్మస్థలు నుండి (మాచ్‌ ఖండ్‌) 96 
కిలోమీటర్ల దిగువన, ఒరిస్సా- ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దున మాచ్‌ ఖండ్‌ జలవిద్యుత్యేంద్రానికి సంబంధించిన 
జాలాపుట్‌ డ్యాము నిర్మించబడింది. దానికి 64 కి. మీటర్ల దిగువన అనగా సీలేరు నదిపై 160వ కి.మీ వద్ద 
ఒరిస్సా ఆంధ్రప్రదేశ్‌లో సంయుక్తంగా నిర్మించబడిన బలిమెల ర్యాము ప్రాజెక్టు ఉన్నది. 

బలిమెల ప్రాజెక్టులు ఒరిస్సా- ఆంధ్రప్రదేశ్‌ల యొక్క ఉమ్మడి ప్రాజెక్టులు. బలిమెల డ్యాముకు 13 
కి.మీ దిగువన, ఎగువ సీలేరు జలవిద్యుత్మేంద్రానికి సంబంధించిన గుంటెవాడ (Guntewada) ఆనకట్ట 


29 


ఉన్నది. దానికి, మరో 32 కిలోమీటర్ల దిగువన, అంటే, సీలేరు నదిపై 206 వద్ద దిగువ సీలేరు ప్రాజెక్టుకు 
సంబంధించిన దొంకరాయి డ్యాము ఉన్నది. ఈ రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవి. 
పొట్టేరు (POTTERU): 

శబరి యొక్క మరొక ముఖ్య ఉపనది పొట్టెరు ఒరిస్సాలోని ఒరికెల్‌ (Orikel) విద్భుత్యేంద్రం నుండి 
వెలువడే నీటిని పొట్టేరు బ్యారేజిపద్ద నిల్వజేస్తారు. పొట్టేరు నది తురినదిని +218 అడుగుల మట్టంలో 
కలుస్తోంది. పొట్టేరు యొక్క పరీవాహప్రాంతంమంతా ఒరిస్సా రాష్ట్రంలో వున్నది. శబరి, మరియు దాని 
ఉపనదులు మొత్తం పరీవాహ ప్రాంత విస్తీర్ణం 20,427 కిలోమీటర్లు 
17,887 చ.మైళ్ళు). ఇది ఎక్కువగా ఒరిస్సాలోనూ, పాక్షికంగా మధ్యప్రదేశ్‌ లోనూ, ఆంధ్రప్రదేశ్‌ లో 
వున్నది. 
సగటు వార్షిక వర్షపాతం 1400- 1600 మిల్లి మీటర్ల పరిధిలో వుంటుంది. 
సాధారణం (General). 

గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఎక్కువ భాగం జూన్‌- సెప్టెంబరు నెలల మధ్య నైరుతీ 
బుతుపవనాలు ద్వారా అధిక వర్షపాతాన్ని పొందుతుంది. కాబట్టి నదిలో జూన్‌- సెప్టెంబరు నెలల మధ్యనే 
అధిక ప్రవాహముంటుంది సాధారణంగా , బొంబాయికి బుతుపవనాల తాకిడి తగిలిన సుమారు 10 రోజుల 
తరువాత జూన్‌ మధ్యలో ధవళేశ్వరం వద్ద నదీ ప్రవాహ మట్టం పెరగటం ఆరంభమవుతుంది నిరంతరంగా 
సెప్టెంబరు నెల చివరి వరకు నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అక్టోబరు నెలలో నదిలో పెద్ద వరదలు. 
అరుదుగా సంభవిసాయి. ఈశాన్య బుతుపవన ప్రభావితమై, నవంబరు, డిశంబరు నెలల్లో పరీవాహ 
ప్రాంతంలోని కొంతభాగంపై వర్షాలు కురిసి, నదిలో అడపాదడపా వరదలు వస్తూ ఉంటాయి. ఈశాన్య 
బుతుపవనాలు ఆగిపోయి, సర్పాలు తగ్గిన తరువాత నదీ ప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. 
3) గోదావరి నదీ పరివాహ ప్రాంతం (Basin) దాని ఉపపరీవాహ ప్రాంతాలు (Sub- Basins): 

ఒక నదిలోనికి గానీ, ఉపనదిలోనికి గానీ, ఎంతమేర భూభాగం నుండి వర్షపునీరు వచ్చి 
చేరుతుందో, ఆ భూభాగాన్ని ఆ నది లేక, ఉపనది యొక్క పరీవాహప్రాంతంగా (Catchment Area) 
వ్యవహరిస్తారు. నీటి లభ్యత, నీటి అవసరాలు, వాతావరణ పరిస్థితులు, నైసర్గిక స్వరూపం మొదలైన 
విలక్షణతలను (Features) బట్టె గోదావరీ చేసినను బచావత్‌ ట్రిబ్యూనల్‌ 12 సబ్‌ బేసిన్లుగా విభజించింది. 

గోదావరి బేసిన్‌ 16" - 16 మరియు 22 - 43 ఉత్తర అక్షాంశాల మధ్య నూ, 781- 26 మరియు 
8307 తూర్పు రేఖాంశాల మధ్యనూ ఉన్నది దాదాపుగా ఇది త్రిభుజాకారంలో వున్నది. నదీపరీవాస ప్రాంత 
విస్తీర్ణం 312,812 చకిలోమీటర్లు. ఇది మొత్తం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 1/ 160 వంతు 
ఈ పరీవాహ ప్రాంతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ (త్రిన ఒరిస్సా మరియు కల్పాం రాష్ట్రాలకు 
విస్తరించియున్నది. 


30 


సరిహద్దులు (Boundaries): 

- పశ్చిమ దిశలో సముద్ర తీరానికి సమాంతరంగా వున్న పడమటి కనుమలు నిరంతరమైన పరివారం 
ప్రాంతంగా (Continuous watershed) ఏర్పడి ఉన్నవి. 

- ఉత్తరాన, సత్మల (Satmala) కొండలు, అజంతా (Ajanta) శ్రేణి, మరియు మహాదేవ్‌ (Mahades), 
పర్వత శ్రేణులు; 

- తూర్పువైపున తూర్పు కనుమలు, మరియు బంగాళాఖాతం. 

- పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి పర్వతశ్రేణివలె, తూర్పు కనుమలు నిర్దిష్టంగానూ (Defined) 
నిరంతరంగానూ (Continuous) లేవు తూర్పు కనుమలు తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల మైదా 
ప్రాంతాల నుండి, జయపూర్‌ పీఠభూమి మట్టం వరకు వ్యాపించి యున్నవి. 

- దక్షిణ దిశలో, పడమటి కనుమల తూర్పు ప్రక్క నుండి వ్యాపించియున్న బాలఘాట్‌ మరియు మహదేవ్‌ 
పర్వతశ్రేణులు, అనంతగిరి మొదలగు యితర పర్వతశ్రేణులు, వెన్నుమార్గ్లాలు (Ridges) గోదాం బేసిన్ను, 
కృష్ణాబేసిన్‌ నుండి వేరుపరుస్తున్నవి. 

ఉప పరీవాహ ప్రాంతాలు (Sub Basins) - 12 

1) &- 1. ఎగువ గోదావరి సబ్బేసిన్‌ (Upper Godavari Sub Basin) ఈ ఉపపరీవాహ ప్రాంతం 
గోదావరి జన్మ స్థలం నుండి. మంజీర నది సంగమించే వరకు వ్యాపించి యున్నది, ప్రవర, పూర్ణ, మండూ 
నదుల పరీవాహ ప్రాంతాలు దీని నుండి వేరుచేయబడి, ప్రత్యేకంగా పరిగణింపబడుచున్నవి. కాని, 
గోదావరిలో కలిసే యితర ఉపనదుల పరీవాహ ప్రాంతం మాత్రం ఎగువ గోదావరి సబ్‌ బేసిన్‌లో చేరి 
యున్నది. 

2) &- 2 ప్రవర సబ్‌ బేసిన్‌ (Pravara Sub- Basin): ప్రవర మరియు మూల నదుల మొత్తం 

పరీవాహ ప్రాంతం దీనిలో చేరి యున్నది. 

3) పూర్ణ సబ్‌ బేసిస్‌ (Purna Sub- basin) దీనిలో పూర్ణానది మరియు దాని ఉపనదులు 

పరివాహ ప్రాంతం మొత్తం చేరియున్నది. 

4) మంజీరా సబ్‌ బేసిన్‌ (Manjira Sub- basin) దీనిలో తీర్చ కరంజా Z లెండి, మరియు మానార్‌ 
ఉపనదులతోపాటు, మొత్తం మంజీరానదీ పరీవాహ ప్రాంతం చేరి యున్నది. 

5) జి- 5: మధ్య గోదావరి సబ్‌ బేసిన్‌ (Middle Godavari Sub- 02210) మానేరు ప్రాణహిత- 
నదులను మినహాయించి, మంజీర నదీ సంగమం నుంది. ప్రాణహితా నదీ సంగమం వరకు వున్న గోదావరీ 
పరీవాహ ప్రాంతమంతా మధ్యగోదావరి సబ్‌ బేసిన్‌లో చేరి యున్నది. 

6) &- 6: మానేరు సబ్‌ బేసిన్‌ (Maner Sub- basin) ఉపనదులన్నిటితో కలిసి, మానేరు నదీ పరివాహ 
ప్రాంతమంతా దీనిలో చేరి యున్నది. 


31 


7) &- 7: పెన్‌ంగ సుబ్బేసిన్‌ (Penganga Sub- basin) వాగ్గానదిలో కలిసే వరకు ఉపనదులన్నిటితో 
కలిసి యున్న పెన్‌ గంగ పరీవాహ ప్రాంతం మొత్తం ఈ సబ్‌ బేసిన్‌లో చేరియున్నది. 

8) 2- 8: వార్లో సబ్‌ బేసిన్‌ (Wardha Sub- basin) వాగ్గానది వైన్‌ గంగలో కలిసే వరకు, పెన్‌ గంగ 
పరీవాహ ప్రాంతాన్ని మినహాయించి, తక్కిన ఉపనదులన్నిటితో కలిసి యున్న వార్గానదీ పరీవాహ ప్రాంతం 
వారా సబ్‌బేసిన్‌లో చేరి యున్నది. 

9) జి- 9: ప్రాణహిత సబ్‌బేసిన్‌ (Pranhita Sub- basin) వైన్‌ గంగ జన్మస్థలం నుండి వార్దా నది. 
సంగమం వరకు, మరియు ప్రాణహిత గోదావరిలో కలిసే వరకు ఈ సబ్‌ బేసిన్‌ వ్యాపించి యున్నది. దీనిలో 
పెన్‌ గంగ, వార్థా నదుల సబీసిన్‌లను (జి- 7, జి- 8) మినహాయించి, వైన్‌ గంగ, ప్రాణహిత నదులు 
ఉపనదులన్నిటి యొక్క పరీవాహ ప్రాంతం కలిసి యున్నది. 

10) జి- 10 దిగువ గోదావరి సబ్‌ బేసిన్‌ (Lower Godavari Sub- basin) ప్రాణహిత సంగమం 
నుండి సముద్రంలో కలిసే వరకు గోదావరి దిగువ భాగంలోని గోదావరి పరివాహ ప్రాంతమంతా దీనిలో 
చేరి యున్నది. కాని, ఇంద్రావతి, శబరి నదుల పరివాహ ప్రాంతం (జి- 11, జి- 12) మాత్రం దీనిలో చేరక, 
ప్రత్యేకంగా పరిగణింపబడుచున్నవి. 

11) జి- 11: ఇంద్రావతి సబ్‌ బేసిన్‌ (Indravati Sub- basin) ఇంద్రావతి నది జన్మస్థానం నుండి. 
గోదావరి నదిలో కలిసే వరకు, దాని ఉపనదులన్నిటితో కూడిన మొత్తం పరీవాహ ప్రాంతం ఈ సబ్‌ బేసిన్‌లో 
యున్నది. 

12) జి- 12: శబరి సబ్‌ బేసిన్‌ (Sabari Sub- basin); 

శబరి నది జన్మస్థానం నుండి, గోదావరితో కలిసే వరకు, సీలేరుతో సహా అన్ని ఉపనదులతో మొత్తం 
పరీవాహ ప్రాంతం ఈ సబ్‌ బేసిన్‌ లో చేరి యున్నది. 


సముద్ర మట్టంపై సబ్‌ బేసిన్‌ల ఎత్తు (అడుగులలో) 


32 


సబ్‌ బేసిన్‌ వారీగా వివిధ రాష్ట్రాలలో గోదావరి నదీ పరివాహ ప్రాంత విస్తరణ (చ.కిలోమీటర్లలో) 


సగటు వార్షిక 
వర్షపాతం (మి.మీ) 


పరీవాహ రాష్ట్రాల వారీగా పరీవాహ ప్రాంత విస్తరణ 
— ce త = = ఖా 


1. ఎగువ గోదావరి (8-1) 33,502 3000-850 
2. | ప్రవర (8-2) 6,537 1016-610 
3 పూర్ణ (&-3) 15,579 710-890 
4 మంజీర (&-4) 30,881 635-1016 
5 | మధ్యగోదావరి (జి-5) '| 17.189 1000 
6 మానేరు (2-6) 13,106 813-1016 
7 పెన్‌గంగ (&-7) 23,854 813-1118 
8 వార్థా (2-8) 24,016 864-1320 
9 ప్రాణహిత (జి-9) 61,819 914-1600 
10 | దిగువ గోదావరి (జి-10)| 24,963 850-1016 
11 | ఇంద్రావతి (జి-11) 40,939 1400-1600 
శబరి (జి-12) 20,427 1400-1600 


4,405 | 65,255 17,752 


3,12,812 |1,52,199 j 9 


గమనిక 1) మహారాష్ట్రలో వార్దా, ప్రాణహిత, దిగువ గోదావరి మరియు ఇంద్రావతి సబ్‌ బేసిన్‌ పరీవాహ 
ప్రాంత విస్తీర్ణాలు విడివిడిగా అందుబాటులో లేవు.. 2) ఛత్తీస్‌గడ్‌ లో వారా, ప్రాణహిత, దిగువ గోదావరి, 
ఇంద్రావతి మరియు శబరి సబ్‌ బేసిన్‌ల పరీవాహ ప్రాంత విస్తీర్ణాలు విడివిడిగా అందుబాటులో లేవు. 3) 
ఒరిస్సాలో ఇంద్రావతి మరియు శబరి సబ్‌ చేసిన పరీవాహ ప్రాంత Dësen విడివిడిగా అందుబాటులో 
లేవు. 

ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌బేసిన్‌ల వారీగా, వివిధ జిల్లాలలో గోదావరి నదీ పరివాహ ప్రాంత విస్తరణ 
(చ కిలోమీటర్లలో) 


o oe ఇ రా 0 ఊఉ ఆ Ww 


= = 
N ra c 


ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌బేసిన్ల వారీగా, వివిధ జిల్లాలలో గోదావరి నదీ పరివాహ ప్రాంత విస్తరణ (చ.కిలోమీటర్లలో) 


సబ్‌ బేసిన్‌ 
పేరు 


ఎగువ గోదావరి (జి-1) 
ప్రవర (జి-2) 


పూర్ణ (జి-3) 


మంజీర (జి-4) 


మధ్యగోదావరి (జి-5) 
మానేరు (జి-6) 
పెన్‌గంగ (8-7) 


వార్థా (జి-8) 
ప్రాణహిత (జి-9) 
దిగువ గోదావరి (జి-10) 


ఇంద్రావతి (జి-11) 
శబరి (జి-12) 


x సళ ఖ్‌ Ju eg 966 503 


1,550 


శాతం 


తంలో 62,150 చ.కి.మీ. (8595 కోస్తా ప్రాంతంలో 11,051 
100 శాతం తెలంగాణా ప్రాం ( ) S ERR cu) 


33 


257 


3,412 


3,669 


34 


3. అంతర్రాష్ట్ర ఒప్పందాలు (Inter- State Agreements) 

అంతర్రాష్ట్ర నదియైన గోదావరి జలాల వ్యాయోచితమైన కేటాయింపుకు సంబంధించిన వివాదాలన్నీ 
పరిష్కారానికి ట్రిబ్యూనల్‌ సమాలోచనకు నిర్దెశింపబడ్దాయి. ఈ వివాదాల పరిష్కారానికి ప్రయోజనాల 
న్యాయోచితమైన కేటాయింపు సూత్రం' (Rule of Equitable Apportionment of Benefits of 
The River) పాటించాల్సి వుంటుంది. 
వర్తనీయ శాసనం (Law Applicable): 

ఒక అంతర్రాష్ట్ర నది లేక, నదీలోయకు చెందిన నీటి కేటాయింపుకు సంబంధించిన సమర్ధమైన 
శాసనమేదైనా పార్లమెంటు చేసి యుంటే ఆ శాసనానికి రాష్ట్రాలన్నీ బద్దులై వుంటాయి మరియు అప్పుడు ఎట్టి 
ఆసంగతమైన  కేటాయింపుకు (Inconsistent apportionment) అవకాశముండదు. అట్టి 
సర్వసమున్నత (Paramount) కేంద్రీయ శాసనాన్ని అతిక్రమించడానికి ట్రిబ్యూనల్కి అధికారముండదు. 

అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956 (Inter- State Water Disputes Act, 1956) 
యొక్క 2, 3 SÉSO ప్రకారం, నీటి వినియోగం, పంపిణీ, మరియు నియంత్రణకు సంబంధించి సంబంధిత 
రాష్ట్రాల మధ్య ఏదైనా ఒప్పందం ఉంటే ఆ ఒప్పందాన్ని అమలు పరచాలి. ఆ ఒప్పందం ఆయా రాష్ట్రాల 
హక్కులను (Rights) మరియు బాధ్యతలనూ (Obligations) నిర్ణయించి, వివాదాంశపై సమ్మతమైన 
న్యాయసూత్రాన్ని సమకూర్చుతుంది. అదే విధంగా సమర్థమైన మధ్యవర్తిత్వ తీర్పులను (Competent 
Arbitral Awards) మరియు న్యాయ ఆదేశాలను (J udidial Dearees) గౌరవించాలి. 

అటువంటి శాసనం, ఒప్పందం, న్యాయ నిర్ణయం మొదలగునవి ఏమీ లేనప్పుడు, వివాద రాష్ట్రాల 
సమాన హక్కులను గుర్తించి, ట్రిబ్యూనల్‌ న్యాయనిర్ణయంతో వివాదాన్ని పరిష్కరించాలి. సమానమైన హక్కు' 
(Equal Right) అంటే సమానమైన నీటి విభజన (Equal Division of water) అని అర్ధం గాదు. 
ప్రతి రాష్ట్రం సముచితమైన వాటాను (Fair Share) పొందుతూ, న్యాయోచితమైన నదీ ప్రయోజనాలను 
అనుభవించగలగాలి. 
న్యాయోచితమైన విభాగ నిర్ణయం: (Equitable Apportionment) 

అంతర్రాష్ట్ర నదీ ప్రయోజనాల న్యాయోచిత విభాగ నిర్ణయానికి సంబంధించిన సిద్దాంతాన్ని అమెరికా 
సంయుక్త రాష్ట్రాల సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పులు దృఢంగా సుస్త్టాపితం జేశాయి. ఈ సిద్దాంతాన్ని 18786? 
స్విస్‌ ఫెడరల్‌ కోర్టు గుర్తించింది. దీనిలో అంతర్జాతీయ న్యాయ సారాంశం (Essence of Law) 
ఇమిడియున్నది. 

భారతదేశంలో కూడా. అంతర్రాష్ట్రీయ నదికి సంబంధించిన ప్రతి రాష్ట్రమూ సముచితమైన వాటాను 
పొందగలిగే విధంగా న్యాయోచితమైన విభాగ నిర్ణయ సూత్రం (Rule of Equitable 
apportionmens) నిర్ణయించబడింది. నదీ సంబంధమైన హక్కుల యొక్క సిద్దాంతం (Doctrine of 


35 


Riparian Rights) ప్రయివేటు కక్షిదారుల హక్కులకు సంబంధించినదే. కాని అది అంతర్రాష్ట్ర నదీ జల 
వివాదాలను పరిష్కరించటంలో సంతృప్తికరమైన సమాధానాన్ని సమకూర్చలేదు. 

రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రకారం నదీ జల విభాగ నిర్ణయం జరిగినప్పుడు, ఆ నిర్ణయం న్యాయస్థాన 
లేక ట్రిబ్యూనల్‌ ఇచ్చిన తీర్పుతో సమానమైనది వాస్తవంగా, పార్టీ రాష్ట్రాల మధ్య జరిగే ఒడంబడిక మాత్రమే 
అంతరాష్ట్రీయ నదీ జల వివాదాల పరిష్కారానికి అత్యంత సంతృప్తికరమైనది. 

ఈ విషయంలో గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించి, రాష్ట్రాలు, ఆయా సమయాలలో, 
తగు సర్దుబాట్లు జేసుకొని, ఎన్నో ఒప్పందాలను కుదుర్చుకొన్నాయి. 
వివిధ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు: 
1) కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య 19 డిశంబరు, 19756 కుదిరిన 
ఒప్పందం ప్రకారం ఈ దిగువ పేర్కొనబడిన ఒప్పందాలకు లోబడి వివిధ రాష్ట్రాలకు గోదావరి జలాలను 
వినియోగించుకోడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అనుమతించాలి ఈ ఒప్పందం 12 జూలై, 1976వ తేదీన 
ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయబడింది. 
(ఎ) కర్నాటక- ఆంధ్రప్రదేశ్‌ ల మధ్య 17 సెప్టెంబరు, 1975 న జరిగిన ద్వెపాక్షిక ఒప్పందం (అనుబంధం - 1) 
(8) మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ ల మధ్య 6 అక్టోబరు, 19753 జరిగిన ద్వెపాక్షిక ఒప్పందం (అనుబంధం- 2) 
(సి) మధ్యప్రదేశ్‌- ఆంధ్రప్రదేశ్‌ ల మధ్య 7 నవంబరు, 19753 జరిగిన ద్వెపాక్షిక ఒప్పందం (అనుబంధం- 3) 
(డి) ఒరిన్సా- మధ్యప్రదేశాల మధ్య 9 డిశంబరు. 19755 జరిగిన ద్వెపాక్షిక ఒప్పందం (అనుబంధం- 4) 
2) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య 7 ఆగస్టు, 1978న జరిగిన త్రైపాక్షిక ఒప్పందం. 8 ఆగస్టు, 
19785 తేదీన ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయబడింది. 
3) ఆంధ్రప్రదేశ్‌ - కర్నాటకల మధ్య ఆగస్టు, 19785 జరిగిన ద్వెపాక్షిక ఒప్పందం, 18 అక్టోబరు. 19785 
తేదీన ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయబడింది. i 
4) ఒరిస్సా- ఆంధ్రప్రదేశ్‌ మధ్య 15 డిశంబరు, 19785 జరిగిన a3 85 ఒప్పందం, 2 జనవరి, 1979వ 
తేదీన ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయబడింది. Ë 
5) కర్నాటక- మహారాష్ట్రల మధ్య 29 డిశంబరు, 1979, 30 జనవరి, 1979, మరియు 31 జనవరి, 1979 
తేదీల నాటి ఉత్తరాల ఆధారంగా జరిగిన BISS ఒప్పందం, 2 ఫిబ్రవరి, 19795 తేదీన ట్రిబ్యూనల్‌ 
ముందు దాఖలు చేయబడింది. B 
6) ఒరిస్సా- మధ్యప్రదేశ్‌ మధ్య 11 జులై, 1979న జరిగిన ద్వెపాక్షిక ఒప్పందం, 16 జులై, 19795 తేదీన 
ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయబడింది. d 

పైన పేర్కొనబడిన ఆరు ఒప్పందాలు (1 నుండి 6 ఒప్పందాలు) ట్రిబ్యూనల్‌ యొక్క తుది 
ఉత్తరువులో వరుసగా, ఎ చి ,సీ,డి, ఇయఫ్‌ అనుబంధాలుగా గుర్తించబద్దాయి. 


36 


పైన పేర్కొనబడిన ఒప్పందాలపై అవగాహన కోసం, గోదావరి నదీ బేసిన్‌లోని 12 సబ్‌ బేసిన్‌ల 
గురించి తెలుసుకోవలసి యుంటుంది. 


ఒక నదీ జలాలను న్యాయోచితంగా విభాగ నిర్ణయం చేయడానికి ఖచ్చితమైన సూత్రమేదీలేదు. నదీ 
వ్యవస్థలలో చేసి విశిష్టతలు (Peculiarities) దానికున్నాయి గోదావరి విస్తృతమైన పరీవాహ ప్రాంతాన్ని 
కలిగి, అనేక ఉపనదుల ద్వారా నీటిని పొందుతున్న పెద్దనది. ప్రధాననది. మరియు దాని ఉపనదులపై 
ప్రాజెక్టుల నిర్మాణానికి అనుకూలమైన స్థలాలెన్నో వున్నాయి. ఇటువంటి నదిని కొన్ని నిర్దిష్టమైన విభాగాలుగా 
చేసి ఆ విభాగాలలో లభ్యమయ్యే నీటిని వినియోగించుకోగల రాష్ట్రాలకు కేటాయించట మొక్కటే న్యాయోచిం 
Q6 విభాగానికి ఆచరణనీయమైన విధానం (Practical method of equitable apportionment) 
కాగలరు. ఇట్టి గోదావరి నదీ విలక్షణతలను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన నది, మరియు దాని బేసిన్‌, 
సబ్‌బేసిన్‌ల యొక్క కొన్ని నిర్దిష్ట విభాగాలలోని నీటిని ఒకటి, లేక ఎక్కువ రాష్ట్రాలకు కేటాయించడంలో 
ట్రిబ్యూనల్మి ఎట్టి ఆక్షేపణలు కనిపించలేదు. ఈనేపధ్యంలో ప్రతియొక్క ఒప్పందం, నది, లేక నదీ బేసిన్‌లో 
లభ్యమయ్యే - మొత్తం నీటి పరిమాణాన్ని రాష్ట్రాల మధ్య విభజించాల్సిన అవసరం లేదు. ఒక ఉపనది లేక 
సట్టేసిన్‌లో లభ్యమయ్యే నీటి విభజనకు సంబంధించిన వివాదాలను ఒప్పందం ద్వారాగానీ, లేక, కోర్టు తీర్చు 


37 


ద్వారాగాని పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా అమెరికాలో ఎన్నో నీటి వివాదాలు సుప్రీంకోర్టు ద్వారా 
పరిష్కరించబడ్దాయి. 

పైన పేర్కొనబడిన ఒప్పంద పత్రాలను ట్రిబ్యూనల్‌ ముందు దాఖలాచేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌, 
ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ సలహా న్యాయవాదులు (60640589) 2 జనవరి, 1979 నుండియూ, కర్నాటక 
మహారాష్ట్రల సలహా న్యాయవాదులు 2 ఫిబ్రవరి, 1979 నుండియూ, ట్రిబ్యూనల్‌ ముందు తమ అంతిమ 
చాదాలను పూర్తిచేశారు. 2 ఫిబ్రవరి 1979వ తేదీన పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాలన్నిటినీ చేర్చి, ఒక 
సమగ్రమైన ఒప్పంద పత్రాన్ని (Comprehensive Agreement) తయారుచేయడానికి కక్షిదారులైన 
రాష్ట్రాలన్నీ (Party States) స్వచ్చందంగా ముందుకు వచ్చాయి. 

ఇప్పుడు కర్నాటక- ఆంధ్రప్రదేశ్‌ మధ్య 4 ఆగస్టు, 1978న కుదిరిన ఒప్పందాన్ని పరిశీలిద్దాం. దీని 
ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ 75 శాతం విశ్వసనీయతతో లభ్యమయ్యే గోదావరి జలాలలో తమకు 
కేటాయించబడిన వాటానుండి, పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టి.యం.సిల నీటిని కృష్ణానదికి 
మళ్ళించవచ్చు. అయితే, అ మళ్ళించబడే నీటిలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 45 టి.యం సిలు కాగా, కర్నాటక, 
మహారాష్ట్రల ఉమ్మడి వాటా 351 టి.యం Zen, మరల 1979 జనవరిలో ఈ రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన 
ఒప్పందం ప్రకారం తమ ఉమ్మడి వాటా 36 టి.యం. సీలలో, కర్నాటక 21 టి.యం.సెలు, మహారాష్ట్ర 14 
టి.యం.సిల నీటిని వినియోగించుకోటానికి అంగీకరించాయి. 

ఒరిస్సా మరియు మధ్యప్రదేశాల మధ్య 11 జులై, 1979న కుదిరిన ఒప్పందాన్ని పరిశీలిద్దాం. ఈ 
ఒప్పందం 19 డిసెంబరు, 1975లో ఇయిదు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుపూరకం (Suppl e. 
mental) మాత్రమే ఒరిస్సా- మధ్యప్రదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఇంద్రావతి సబ్‌ బేసిన్‌లో 
రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటి పరిమాణాలు, మధ్యప్రదేశ్‌- ఒరిస్సాల మధ్య 9 డిసెంబరు 1975లో 
జరిగి 19 డిసెంబరు, 1975లో అయిదు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా స్థిరీకరించబడిన 
ఒప్పందంలోని. నీటి కేటాయింపులకు సమానము. కాబట్టి, మహారాష్ట్ర కూడా ఈ ఒప్పందంలో 
భాగస్వామియే. 

శబరి సబ్‌ బేసిన్‌కి సంబంధించినంత వరకు, శబరీనది మహారాష్ట్రలో ప్రవహించనందువల్ల, ఆ 
రాష్ట్రం శబరీ జలాలను ఉపయోగించుకొనజాలదు కాబట్టి, శబరీ బేసిన్‌లో కేటాయించబడిన ఒరిస్సా, 
ఆంధ్రప్రదేశ్‌ల నీటి పరిమాణాన్ని గురించి మహారాష్ట్రకు ఎట్టి ఇబ్బంది (Grievance) ఉండాల్సిన అవసరం 
లేదు. 

ఒరిస్సా భూభాగం నుండి ఎంతో ఎక్కువ పరిమాణంలో నీరు గోదావరిని చేరుతుండటం వల్లనూ, 
ఆ రాష్ట్రానికి కేటాయించబడిన నీటిని వినియోగించుకొనే స్తోమత వున్నందువల్లనూ, ఒరిస్సా వెనుకబడిన 


38 


రాష్ట్రంగా వుంచటంవల్లనూ, ఆ రాష్ట్రానికి, శబరీ పబ్లిసిన్‌లో కేటాయించిన నీరు న్యాయోచితంగా వున్నదని 
ట్రిబ్యూనల్‌ అభిప్రాయపడింది. 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జరిగిన వివిధ 
ఒప్పందాలపై, మహారాష్ట్ర లేవనెత్తిన సందేహాలను నిష్పత్తి చేస్తూ, టైబ్యూనల్‌ ఈ క్రింది విధంగా 
ప్రసావించింది. 
ఆంధ్రప్రదేశ్‌ నిర్మించబోయే పోలవరం ప్రాజెక్టు యొక్క పూర్తి జలాశయమట్టం (PRL) మరియు 
అత్యధిక నీటి మట్టానికి (MWL) సంబంధించి, సంఘర్షణ ఉన్నది. ఈ ధ్యామును, రామపాదసాగర్‌ డ్యాము 
స్థానంలో నిర్మించడానికి నిర్ణయించబడింది. 
రామపాద సాగర్‌ ప్రాజెక్టు యొక్క ముఖ్యాంశాలు: 
ఎ) గోదావరిపై రాజమండ్రికి 32 కిలోమీటర్ల ఎగువన, పోలవరం గ్రామం వద్ద, లోతైన నదీగర్భం. మట్టానికి 
(Deepest Bed Level) 428 అడుగుల ఎత్తుకు, లాకులు, ప్రధాన కాలువల తూములు, మరియు 
అనుబంధ Appurtenant) కట్టడాలతో డ్యాము నిర్మాణం. 
బి) ఎడమవైపున విశాఖపట్నం రేవు వరకు, సుమారు 210 కిలోమీటర్ల పొడవుగల కాలువ నిర్మాణం. 
సి) కుడివైపున కృష్ణానది వరకు, 200 కి. మీటర్ల పొడవుగల కాలువ, మరియు కృష్ణను అర్చిడక్టు ద్వారా 
దాటి, మరో 143 కిలోమీటర్లకు గుండ్లకమ్మ నది వరకు కాలువ పొడిగింపు, 
డి) 1,50,000 కిలోవాట్ల ఉత్పాదక శక్తిగల జలవిద్యుకేంద్రం. 
ఈ ప్రాజెక్టు వద్ద ఎడమ కాలువ యొక్క పూర్తి నీటి మట్టం (Full Supply Level) - మరియు, 
కుడికాలువ పూర్తినీటిమట్టం 4138 అడుగులు అయినా కారణాంతరాల వల్ల ఈ రెం పరిత్యజించబడింది. 
1970 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ పోలవరం బ్యారేజీ పథకాన్ని ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు 
ఈ పథకంలోని ముఖ్యాంశాలు: 
ఎ) ఇరువైపులా రెండు కాలువలతో, గోదావరిపై ఒక బ్యారేజి, 
బి) కుడివైపు కాలువ, కృష్ణానది వరకు, మరియు ఎడమవైపు కాలువ విశాఖపట్నం రేవు వరకు, 
సి) ధవళేశ్వరం అనకట్టకు 40 కిలోమీటర్ల ఎగువన, మరియు ఇచ్చంపల్లి జలాశయానికి 282 
దిగువన బ్యారేజీ నిర్మాణం, 
డి) ప్రాజెక్టులో విద్యుదుత్సాదనకు మరియు నౌకా రవాణాకు ఏర్పాట్లు.. 
ఇ) పూర్తి జలాశయ మట్టం (FRL) + 145 అడుగులు, మరియు కనీస జలాశయ మట్టం (Mining 
pond level) +45 అడుగులు 
యఫ్‌) ఎడమ కాలువ పూర్తి నీటి మట్టం (FSL) +137 అడుగులు, మరియు, కుడికాలువ పూర్తి 
మట్టం + 138 అడుగులు. 


39 


ఆంధ్రప్రదేశ్‌ పోలవరం ప్రాజెక్టు పేరిట 1978 మేలో మరో నివేదికను సమర్పించింది. 
ప్రాజెక్టులోని ముఖ్యాంశాలు: 
ఎ) ముఖ్యకట్టడాలు: (Head Works) 
అ) 160 అడుగుల అత్యధిక ఎత్తు మరియు కుడి గట్టున 5100 అడుగుల పొడవుగల ప్రవాహ 
మారు (Spillway) తో ప్రధాన నదిపై మట్టి - రాతి డ్యాము (Earth- cum- Rock fill dam) 
ఆ) 36 లక్షల క్యూసెక్కుల వరదనీటి విడుదల సామర్థ్యంతో కుడిగట్టున ఒక్కొక్కటి 50 అడుగుల వెడలు 
42 అడుగుల ఎత్తు కలిగిన 50 గేట్లు కలిగిన రెండు స్పిల్వేలు, 
ఇ) ఎడమ గట్టున విద్యుత్కేంద్రం (Power House) మరియు నదీ తూములు (River Sluices) sh 
కాంక్రీటు గావిటీ ద్యాము. 
ఈ) మట్టి డ్యాము (Earth dam) రెండు వైపులా విస్తృతమైన ఆయకట్టుకు కావలసిన నీటిని కాలువలోకి 
పంపటానికి వీలుగా, సగటు నదీ గర్భముట్టం (Average River Bed) à 115 అడుగులు మరియు 
లోతైన నదీ గర్భ పుట్టం (Deepest Bed Level) పై 160 అడుగులు వుండే మట్టి డ్యాము. 


&) జలాశయంలో కనీస నీటి విడుదల మట్టం —F145 అడుగులు 

(Minimum Draw- down level - MDDL) 

పూర్తి జలాశయ పుట్టం (FRL) = 4150 అడుగులు 
ఊ) జలాశయంలో పూర్తి జలాశయ మట్టం 150 అడుగులు 

వద్ద జల విస్తరణ (Water Spread) = 552.63 చ.కి.మీ. 
2) స్టూల (Gross) నీటి నిల్వ సామర్ధ్యం —192 టి. o$o. 


2 


కనీస నీటి మట్టం 1.45 అడుగులు, మరియు 
పూర్తి జలాశయ మట్టం 150 అడుగుల మధ్య 
నిల్వయుండే నీటి పరిమాణం. —28.31 టి.యం.సిలు 


కాలువల వ్యవస్థ (Canal System) 

ఈ దిగువ వివరించినట్లుగా, అంతిమ దశలో, జగన్‌- అక్టోబరు మధ్య ఖరీఫ్‌ సీజనులో 11.90 
లక్షల ఎకరాలకు, మరియు జనవరి- ఏప్రిల్‌ మధ్య రెండవ పంట సీజను (రబీలో 5.6 లక్షల ఎకరాలకు 
సాగునీటి సౌకర్యాన్ని కల్పించగల స్తోమత ఈ ప్రాజెక్టుకు ఉంటుంది. 

ఎ) విశాఖపట్నం వరకు 208 కి. మీ. పొడవుగల ఎడమగట్టు కాలువ (Gravity canal) క్రింద 
విశాఖపట్నం. ప్రజల అవసరాలకు, ఉక్కు కర్మాగారంతో సహా ఇతర పారిశామికావసరాలకు 


40 


నీరందించడంతోపాటు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో 4:67 లక్షల ఎకరాల మొదటి పంటకు 
మరియు 3.09 లక్షల ఎకరాల రెండవ పంటకు నీరందిస్తుంది. 

బి) ఎదమ కాలువ 177 కిమీ వద్ద (అనకాపల్లి) చీలి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలోని 2.84 లక్షల 
ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి అనువుగా 130 కి.మీ పొడవుగల ఎత్తిపోతల కాలువ (Lift 
Canal). 

సి) తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో మెట్ట ప్రాంతాలలోని 1.40 లక్షల ఎకరాల మొదటి పంటకు 
0.50 లక్షల ఎకరాల రెండవ పంటకు నీరందించడానికి డ్యాము నుండి 177 కి.మీ పొడవుగల ఎత్తిపోతల 
కాలువ (Lift Canal). ఇది ప్రస్తుతం పుష్కరం కాలువగా పిలువబడుతోంది. 

డి) వైపు బుడమేరు వరకు, 176 కి.మీ. పొడవుగలిగి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలలో 3 లక్షల ఎకరాలు 
మొదటి పంటకు, సుమారు ౨ లక్షల ఎకరాల రెండవ పంటకు సాగనీరందించగల, ప్రధాన కాలువ 
(Gravity Canal). 

జలాశయం క్రింద మునిగిపోయే ప్రాంతాల వివరాలు: 


రాష్ట్రం ముంపుకు గురయ్యే ప్రాంతం 

హెక్టార్లలో | ఎకరాలలో చకి.మీ.లో చ.మైళ్ళలో 
ఆంధ్రప్రదేశ్‌ 53480 |132151 534.80 206.9 
మధ్యప్రదేశ్‌ 1357 3353 13.57 5.24 
ఒరిస్సా 426 1052 4.26 1.64 
మొత్తం 55263 | 136556 552.63 213.37 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1978 మార్చిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాన్ని రెండు దశలుగా 
విభజిస్తూ, కేంద్ర జల సంస్థ అనుమతిని eos, ప్రతిపాదనలను పంపింది. 
మొదటి దశలోని ప్రతిపాదనలు (Stage |) : 
మొదటి విడత : (Phase- 1) 
ఎ) పోలవరం ద్యాము నిర్మాణం 
బి) విశాఖపట్టణానికి నీటిసరఫరా, అమలులోనూ, మరియు ప్రతిపాదన దశలో వున్న ఉక్కు కర్మాగారం 
మరియు ఇతర పరిశమలకు నీటిని అందించడంతోపాటు, తూర్పుగోదావరి మరియు విశాఖపట్నం 
జిల్లాలలో 14.7 లక్షల ఎకరాలకు సాగునీటినందించే ప్రధాన ఎడమ కాలువ (Left main gravity 
canal. 
రెండవ విడత (Phase- II): 
సి) విద్యుద్విభాగాలను (Power Units) స్థాపించి, ఆరంభించటం, 


4l 


డి) ఎడమ ప్రధాన కాలువ యొక్క 0.00 8. మీ నుండి, 1.50 లక్షల ఎకరాలకు సాగునీటి నందించడాని 
ఎత్తిపోతల కాలువ, (Lift Canal). 

గోదావరి నదిపై ఎగువ భాగంలో జలాశయాలను నిర్మించనందువల్ల, వర్దాకాలంలో దిగుము 
వస్తున్న వరదనీటితో తగినంత బుతుమూలక విద్యుత్తును (Seasonal power) ఉత్పాదన 
చేసుకోవచ్చుననీ, ఆ విద్యుత్తులో మొదటిదశ - రెండవ విడత క్రింద ప్రతిపాదించిన ఎత్తిపోతల కాలువకు 
నీరందించబడుతుందని. ఆంధ్రప్రదేశ్‌ తమ ప్రాజెక్టు నివేదికలో వివరించింది. 
రెండవ దశ (Stage II) లోని ప్రతిపాదనలు : 
ఎ) పశ్చిమగోదావరి, మరియు కృష్ణాజిల్లాలలో, సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, మరియు మార్గ 
మధ్యంలోని పట్టణాలకు త్రాగునీరు, మరియు ప్రతిపాదనలో వున్న థర్మల్‌ విద్యుతేంద్రం, మరియు 
పరిశ్రమలకు అవసరమైన నీటి నందించడానికి, 176 కి.మీ పొడవుగల కుడి కాలువ, (Gravity Canal) 
బి) ఎడమ ప్రధాన కాలువ యొక్క 177వ కి.మీ వద్ద చీలుతూ, విశాఖపట్నం, మరియు శ్రీకాకుళం జిల్లాలోని 
2.84 లక్షల ఎకరాలకు సాగునీటినందించడానికి వేరే 130 కి.మీ పొడవుగల ఎత్తిపోతల కాలువ, (Lift 
Canal). 
సి) పోలవరం కాలువలు మరియు గోదావరి Ge» కాలువల క్రింది రెండవ పంట 
- నీటి ముంపు రెండు ప్రాజెక్టు నివేదికలలోనూ ఒకే విధంగా ఉంటుంది. 
- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, వివిధ రాష్ట్రాల మధ్య జరిగిన ఒడంబడికల వివరాలు ట్రిబ్యూనల్‌ 
తదుపరి నివేదిక (Further report) యొక్క రెండవ అధ్యాయంలో వివరించబడినందువల్ల, వాటిని 
మరల ఇక్కడ ప్రస్తావించడం లేదు. 
- ఆంధ్రప్రదేశ్‌, ట్రిబ్యూనల్‌ ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, తమ వాదనలను కొనసాగిస్తూ, 
గోదావరి నదిలో వరుసగా 30 లక్షల క్యూసెక్కులు, 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ 
పరిమాణమున్నప్పుడు, (1) పోలవరం డ్యాము నిర్మించక ముందు, మరియు (2) రాష్ట్రము నిర్మించిన 
తర్వాత, పోలవరం డ్యాము వద్ద కూనవరం వద్ద, మరియు కొంటా (Korita) వద్ద కంప్యూటర్‌ 
(Computerised) ద్వారా లెక్కగట్టబడిన మట్టాలను ఈ క్రింది పట్టికలో సమర్పించింది. 


42 


స్థలం పేరు నదిలో ప్రవాహ పరిమాణం (క్యూసెక్యులలో ) 
30 లక్షలు 36 లక్షలు 
1) డ్యాము లేనప్పుడు (Without Dam) 
- పోలవరం డ్యాము వద్ద నీటి మట్టం (అడగులలో) 92.07 94.88 
- కూనవరంవద్ద... 157.37 165.57 
- కొంటా వద్ద 158.07 166.10 
2) డ్యాము నిర్మాణం తర్వాత నీటి మట్టాలు (With dam) 
ఎ) పోలవరం డ్యాము వద్ద.... 140.00 140.00 
కూనవరం వద్ద... 165.85 172.73 
కొంటా వద్ద... 164.23 170.73 
బి) పోలవరం డ్యాము వద్ద... 145.00 140.00 
కూనవరం వద్ద ... 165.85 172.03 
కొంటా వద్ద 166.23 172.33 
సి) పోలవరం డ్యాము వద్ద... 150.00 150.00 
కూనవరం వద్ద... 168.23 173.97 
కొంటా వద్ద 168.54 174.22 


చివరకు పోలవరం డ్యామును + 150 అడుగుల పూర్తి జలాశయ మట్టానికి నిర్మించటానికి 
అనుమతించాలనీ, మరియు ఎగువ రాష్ట్రాలలోని భూమిని ముంపు నుండి రక్షించడానికి ట్రిబ్యూనల్‌ 
సూచించి: రక్షణ ప్రక్రియలనన్నిటినీ చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ చెప్పింది. 

పోలవరం డ్యాము స్పిల్వే అలుగు మట్టాన్ని (Spill way crest leve) తగ్గించటం, గేటు ఎత్తున్న 
పెంచటం, ముందున్న గోడను (Breast wall) తొలగించటం, శబరి నదిలో ప్రతిబంధాలను (Constric 
tions) నిర్మూలించడం మొదలైన మార్గాల ద్వారా గరిష్ట సంభావ్య వరదను (Maximum probable 
flood) +150 అడుగుల కంటె మించకుండా చూడవచ్చుననీ, మరియు ప్రస్తుతమున్న సమాచార వ్యవస్థ 
ద్వారా వరకు హెచ్చరికలను తగినంత ముందుగానే సేకరించి, ఆంధ్రప్రదేశ్‌ పోలవరం జలాశయ మట్టాన్ని 
నియంత్రించవచ్చును ఆంధ్రప్రదేశ్‌ చెప్పింది. 

1979 అక్టోబరు 31న, ఒరిస్సా తమ ee తమ వాదాన్ని వినిపిస్తూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 
వల్ల, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లోని భూముల ముంపు సమస్య ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు పరచబడిన వివిధ 
ఒప్పందాల ద్వారా పరిష్కారమైందని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్వం మరియు 


43 


నిర్మాణానంతరం, ఏర్పడే వరద మట్టాల (ఆంధ్రప్రదేశ్‌ కంప్యూటర్‌ ద్వారా లెక్కగట్టినవి) ప్రమాణతను 
ఒరిస్సా ప్రశ్నించింది. 

పోలవరం ప్రాజెక్టు మరియు ఇచ్చంపల్లి ప్రాజెక్టు సన్నిహితంగా అనుసంధించబడి యుండి, 
ఇచ్చంపల్లి విద్యుత్కేంద్రం నుండి విడుదల చేయబడే నీటిపై పోలవరం ప్రాజెక్టు ఆధారపడి యుండలం వల్ల 
పోలవరం ప్రాజెక్టు వల్ల, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలలోని భూముల ముంపు 150 అడుగులకు 
మించకుండా. ఉండేటట్లు, ఇచ్చంపల్లి పోలవరం ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని ఒరిస్సా 
అభిప్రాయపడింది. 

1978 ఆగస్టు 7న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జరిగిన ఒప్పందంలోనూ 
(అనుబందం - మరియు 1978 డిశంబరు 155 ఒరిస్సా ఆంధ్రప్రదేశ్‌ మధ్య జరిగిన ఒప్పందంలోనూ 
(అనుబంధం డి) పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువ భాగంలో నీరు వెనక్కు తప్పటం గురించిన (8266 
Water) ప్రస్తావన ఉన్నది. ఒక డ్యాము, లేక, ఆనకట్ట, లేక రెగ్యులేటర్‌ ను నిర్మించినప్పుడు, వాటి ఎగువ 
భాగంలో నది, లేక కాలువలో నీటి మట్టం పెరిగి, ఒత్తిడితో వెనకకు తన్నుతుంది. అలా డ్యాము వల్లగానీ 
లేక, ఏ ఇతర అడ్డంకి పల్లగానీ, ఎగువన నీటి మట్టంలో జరిగే పెరుగుదలను, వెనుకకు తన్నిన నీటి ప్రభావం 
(Back Water Effect) అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాలలో, వరదల వల్ల, డ్యాము కట్టక ముందు నదీ 
గర్భానికి పైనున్న కొంత భూమి మునిగిపోవడం సహజం డ్యాము కట్టిన తర్వాత అదే వరద ప్రవాహం 
పరిమాణం ఎల్ల, జలాశయంలోని నీరు వెనక్కుతన్ని, దాని మట్టం మునుపటి కంటే ఎక్కువ పెరుగుతుంది. 
కాబట్టి, నదిపై డ్యామును నిర్మించటానికి ముందు, మరియు నిర్మించిన తర్వాత, వరదల వల్ల నదిలో 
సంభవించే నీటి చట్టాల పెరుగుదలలో వ్యత్యాసాన్ని పరిగణించవలసి వుంటుంది. పోలవరం డ్యాము 
నిర్మాణం వల్ల, జలాశయంలో పెరిగే నీటి మట్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి, ముంపు విస్తీర్ణాన్ని 
తగ్గించడానికి ఏర్పాట్లు జరగాలి. 
భూగర్భ జల వినియోగం : (Ground Water use) 

భారతీయ చట్టం (Indian Easements Ad, 1882) ప్రకారం ఒక నిర్దిష్టమైన ప్రవాహ 
మార్గంలో (Defined channel) ప్రవహించనట్టి జలాన్నంతటినీ, తన భూభాగంలో నున్న మేరకు, ప్రతి 
భూకామందు (Land Owner) సేకరించి, వినియోగించుకోవచ్చును. ఈ భారతీయ చట్టం ఇంగ్లాండ్‌ 
యొక్క సాంప్రదాయిక 'ధర్మం' (Common Law) పై ఆధారపడి యున్నది ఇంగ్లాండులోని ఈ 
సాంప్రదాయక ధర్మసిద్దాంతం (Doctrine) జలవనరుల చట్టం, 1063 ద్వారా చాలా వరకు 
సవరించబడింది. కాని, సాధారణ భారతీయ చట్టం మాత్రం ఎట్టి మార్పులు లేకుండా, పూర్వ విధంగానే 
కొనసాగించబడుతున్నది. 1978 ఆగస్టు 7న. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, మరియు ఆంధ్రప్రదేశ్‌ e మధ్య 
కుదిరిన ఒప్పందంలోనూ, 1978 డిశంబరు 15న ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాల మధ్య జరిగిన ఒప్పందంలోనూ, 


4A 


గోదావరి బేసిన్‌లోని తమ భూభాగంలో లభ్యమయ్యే భూగర్భ జలాన్ని వినియోగించుకోటానికి అన్ని రాష్ట్రాలు 
అంగీకరించాయి. ఈ భూగర్భ జల వినియోగాన్ని గోదావరి జల వినియోగంగా పరిగణించరాదని కూడా 
అంగీకరించాయి కాని, దీనిపై కర్నాటక పెట్టి ప్రకటన చేయలేదు. రాష్ట్రాల అంగీకారాని కనుగుణంగా, 
ట్రిబ్యూనల్‌ తమ తుది ఉత్తరువులోని sæ- 1 క్రింద, భూగర్భ జల వినియోగానికి సంబంధించిన తీర్చును 
పొందుపరచింది. 


4. రాష్ట్రాల మధ్య జరిగిన వివిధ ఒప్పందాలలోని ముఖ్యాంశాలు 
1) ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర మరియు ఒరిస్సా రాష్ట్రాల మధ్య 19 డిసెం 1975న 
న్యూఢిల్లీలో జరిగిన ఒప్పందం 
(అనుబంధం - ఎ) (Annexure A) 

- గోదావరి మరియు ఉపనదుల నుండి లభ్యమయ్యే నీటి వినియోగానికి, 19 జులై 1975న న్యూ 
సమావేశం తదుపరి ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర మరియు ఒరిస్సాల మధ్య చర్చల 
పర్యవసానంగా, దిగువ పేర్కొనబడిన ఒప్పందాలు కుదిరాయి. 

ఎ) 1/ సెప్టెంబరు 19785, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ ల మధ్య కుదిరిన ఒప్పందం (అనుబంధం- 1) 

) 6 అక్టోబరు 1975న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందం (అనుబంధం- 2) 
సి) 7 నవంబరు, 19755 మధ్యప్రదేశ్‌ - ఆంధ్రప్రదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందం (అనుబంధం) 

) 9 డిశంబరు, 1975న ఒరిస్సా - మధ్యప్రదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందం (అనుబంధం- 4) 
మిగిలిన గోదావరి జలాల విభజనలో ఇతర రాష్ట్రాలతో ప్రతి యొక్క రాష్ట్రానికీ వున్న మహారాజు 
అద్దురాని విధంగా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ మరియు ఒరిస్సా రాష్ట్రాలు గండి 
మరియు దాని ఉపనదుల యొక్క నీటిని వినియోగించుకోడానికి, సాగునీటి పథకాల అనుమతి- 
అంగీకరించాయి. 

ఈ అయిదు రాష్ట్రాల అంగీకారాని కనుగుణంగా, ఈ ఒప్పందం గోదావరి జల వివాదాల ట్రిబ్యూనల్‌ 
ముందు దాఖలు చేయబడింది. 
దీనికి సాక్ష్యంగా, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఒప్పంద పత్రంపై సంతకం చేయంపైన 
సం॥ ముఖ్యమంత్రులు, 


న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌ 

19 డిశంబరు, 1975 కర్ణాటక: 
మధ్యప్రదేశ్‌ 
మహారాష్ట్ర 


ఒరిస్సా 


45 


2) కర్నాటక- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 17 సెప్టెంబరు 19753 బెంగుళూరులో 
జరిగిన చర్చల సారాంశం. 

అనుబంధం- 1 (Annexure- I) 
1. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువున కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని ప్రాజెక్టుల అనుమతికి 
సంబంధించి చర్చలు జరిగాయి. 
2. చర్చల పిదప, మధ్యకాలిన చర్య (Interim Measure) గా ఈ క్రింది అంశాలపై అంగీకారం 
కుదిరింది. కర్నాటక ఈ క్రింది రెండు ప్రాజెక్టులను, వాటి కెదురుగా సూచించబడిన నీటి వినియోగానికి 


చేపట్టవచ్చును. 
ప్రాజెక్టు పేరు నీటి వినియోగం 
2) చుల్యినాలా ప్రాజెక్టు 1.17 టియం.సిలు 


బి) హైదరాబాదు నగరానికి త్రాగునీటిని సరఫరా చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌ 4 టి.యం.సిల నీటి 
వినియోగంతో సింగూరు వద్ద మంజీరానదిపై జలాశయాన్ని నిర్మించుకోవచ్చును. 
3. సింగూరు వద్ద 30. టి. యం.సిల నిల్వ సామర్థ్యంతో సింగూరు జలాశయ నిర్మాణాన్ని ప్రతిపాదించామనీ, 
దీనివల్ల, కర్నాటకలోని కొంత భూమి ముంపుకు గురవుతుందనీ, అలా ముంపుకు గురయ్యే భూమి 
వివరాలను పరిశీలనకోసం కర్నాటక ప్రభుత్వానికి అందజేసామనీ, ఆంధ్రప్రదేశ్‌ చెప్పింది జలాశయంలో 
ఆవిరి వల్ల జరిగే నీటి నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ వాటాలో చేర్చాలని కర్నాటక చెప్పింది. 
4. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, మంజీరా సబ్‌ బేసిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణం కొరకు మహారాష్ట్ర 
ముఖ్యమంత్రితో కూడా చర్చలు జరుపుతున్నారనీ, వాటిపై ఒప్పందం కుదిరాక దాని వివరాలను కర్నాటక 
ప్రభుత్వానికి అందజేస్తారనీ, అప్పుడు మూడు రాష్ట్రాలు పరస్పర సంగతమైన (Consistent) ఒప్పందాలకు 
రావచ్చుననీ నిర్ణయించబడింది. 
5. మూడు రాష్ట్రాల మధ్య కుదిరే మధ్యంతర ఒప్పందం యొక్క వివరాలు భారత ప్రభుత్వానికి సమర్పిస్తూ, 
సముచిత సమయంలో ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయాలి. 

Ío ముఖ్యమంత్రులు 
18- 9- 1975 కర్నాటక 

ఆంధ్రప్రదేశ్‌ 


46 


3. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 6 అక్షోబరు, 1975న హైదరాబాదులో జరిగిన 
చర్చల సారాంశం: 
అనుబంధం- 2 (Annexure- |) 

ఈ సమావేశంలో గోదావరి మరియు దాని ఉపనదులపై ప్రాజెక్టుల అనుమతి మరియు 
వినియోగానికి సంబంధించి చర్చలు జరిగాయి చర్చల పిదప ఈ అంశాలపై అంగీకారం కుదిరింది. 
1. మహారాష్ట్ర గోదావరిపై పైథాన్‌ గ్యాము స్థలం వరకు, పూర్ణనర్‌ పై సిద్దేశ్వర్‌ న్యాము వరకు 
ఉపయోగించుకోవచ్చును. 
2. (అ) గోదావరి బేసిన్‌లో గోదావరిపై పైథాన్‌ డ్యాము ప్రటానికి దిగువన, పూర్ణానదిపై సిద్ధేశ్వ వ్యాసుకు 
దిగువన మంజీరానదిపై నిజాంసాగర్‌ డ్యాముకు దిగువన మరియు గోదావరిపై పోచంపాల (శ్రీరాంసాగర్‌) 
న్యాము వరకు మహారాష్ట్ర ప్రస్తుతం మంజూరు చేయబడిన నీటి వినియోగంపై అధికంగా టి.యం.సిల వరకు 
క్రొత్త ప్రాజెక్టులలో ఉపయోగించుకోవచ్చును. 
(ఆ) ఆంధ్రప్రదేశ్‌ +1091 అడుగుల పూర్తి జలాశయమట్టం (FRL) మరియు - 1093 అడుగులు అత్యం 
నీటి చుట్టం (MWL)తో పోచంపాడు ప్రాజెక్టును నిర్మించుకొని పోచంపాడు డ్యాము వద్ద లభ్యమయ్యే మిగి 
వీటిని అంతటినీ యదేచ్చంగా ఉపయోగించుకోవచ్చును. 
- మహారాష్ట్ర పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యే భూమి మరియు కట్టరా.. స్వాధీనతకు 
(Acquisition) తగు చర్యలు తీసుకోవాలి. 
- ఆంధ్రప్రదేశ్‌, అలాస్వాధీన పరచుకొన్న ఆస్తులకు నష్ట పరిహారాన్ని చెల్లించడానికి, నిర్వాసితుల పునరావాస 
ఖర్చును భరించటానికి, మరియు అవసరమైన రోడ్లను వంతెనలను నిర్మించటానికయ్యే ఖర్చును భవించడాని 
అంగీకరించింది. మహారాష్ట్ర కూడా నది మరియు వాగుల గర్భంలో ముంపునకు అంగీకరించింది. 
3 అ) మహారాష్ట్ర, మంజీరాన్‌లో నిజాంసాగర్‌ డ్యాము నని, ప్రస్తుతం అనుమతించబడిన 
వినియోగంపై 220 యం.సిలకు మించకుండా, నీటి వినియోగానికి, క్రొత్త ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చున 
ఆ) ఆంధ్రప్రదేశ్‌ మంజీరానదిపై ప్రతిపాదించిన సింగూరు ప్రాజెక్టు నుండి హైదరాబాదు నగ త్రాగునీటి 
నందించటానికి 4 టి.యం.సిల నీటిని తీసుకొనవచ్చును. 
ఇ) ఆంధ్రప్రదేశ్‌ 30 టి.యం.సిల నిల్వ సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్టును నిర్మించుకోవచ్చును. ఆంధ్రప్రదే 
నిజాంసాగర్‌ ప్రాజెక్టు క్రింద 18 టి యం.సిల మంజీరా జలాలను వినియోగించుకోవచ్చును. 
(4) మంజీరా సబ్‌ బేసిన్‌లో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన కర్నాటక ప్రతిపాదించిన నీటి వినియోగానికి 
సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకల మధ్య జరిగిన ఒప్పందంలో (అనుబంధం- 1) మహారాష్ట్ర 
ఏకీభవిస్తుంది. 


47 


(5) మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్‌, పోచంపాడు డ్యాముకు దిగువన, క్రొత్త ప్రాజెక్టులకు అదనంగా 
చెరియొక 300 టి.యం.సిల నీటిని వినియోగించుకోటానికి వీలుంటుంది. 
(6) ఆసక్తిగల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మరియు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఉమ్మడిగా అంగీకరించిన పూర్తి 
జలాశయచుట్టానికి ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టడానికి, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్‌ సూత్రప్రాయంగా 
అంగీకరించాయి. 
(7) సముచిత సమయంలో, పరస్పరం అంగీకరించిన నీటి వినియోగంలో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్‌ 
ఈ దిగువ పేర్కొనబడిన ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టడానికి అంగీకరించాయి. 
(ఎ) లెండి ప్రాజెక్టు 
(బి) దిగువ పెన్‌ గంగ ప్రాజెక్టు 
(సి) ప్రాణహిత ప్రాజెక్టు 
దీనికోసం సమిష్టి కమిటీలు ఏర్పాటు చేసుకోవటానికి అంగీకరించాయి.. 
(8) ఈ ఒప్పంద పత్రాన్ని భారత ప్రభుత్వానికి సమర్పించటానికి, మరియు గోదావరి జల వివాదాల 
ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయటానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు అంగీకరించాయి. 

సం॥ ముఖ్యమంత్రులు 
తేది 6- 10- 1975 కర్నాటక 

మహారాష్ట్ర 


48 


4) మధ్యప్రదేశ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 7 నవంబరు, 19755 న్యూఢిల్లీలో ఆరి చర్చల 
సారాంశం. 
అనుబంధం - 3 (Annexure- ill) 

ఈ సమావేశంలో గోదావరి, మరియు దాని ఉపనదుల జలాల వినియోగానికి ప్రాజెక్టులకు 
అనుమతిని గురించి చర్చ జరిగింది. 

చర్చల అనంతరం ఈ క్రింది అంశాలపై అంగీకారం కుదిరింది. 
1) మధ్యప్రదేశ్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు, గోదావరి మరియు దాని ఉపనదులు అలాల నుండి 
పోచంపాడు రాముకు దిగువన, క్రొత్త ప్రాజెక్టుల కొరకు ఒక్కొక్కటి 300 టి.యం.సిల అదనపు పరిమాణాన్ని 
ఉపయోగించుకోవచ్చును. 
2) 6 అక్టోబరు 1975న ఆంధ్రప్రదేశ్‌, మరియు మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందంలో మధ్యం 
మామూలుగా (Generally) ఏకీభవిస్తున్నది. పైన రాజు 4 లో పేర్కొనబడిన 300 టి.యం.సిల నీరు 
ఒప్పందంలో అంగీకరించబడిన 300 టి యం నెలకు అదనంగా కాదు. 
3) పైన 1 మరియు 2 కాజులలో పేర్కొనబడిన 300 టి.యం. సిలను అంగీకరించడంలో, బేసిన్‌లోని 
అంచనా వేయబడిన నీటి అవసరాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకోబడింది. 
4) ఆసక్తిగల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మరియు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఉమ్మడిగా అంగీకరించిన పూ 
జలాశయ మట్టానికి ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టడానికి, మధ్యప్రదేశ్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ లు 
సూత్రప్రాయంగా అంగీకరించాయి. 
5) మూడు రాష్ట్రాల ఉమ్మడి ఒప్పందానికనుగుణంగా , ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టడం 
మరియు దాని వ్యయాన్ని, ప్రయోజనాన్ని మూడు రాష్ట్రాల మధ్య న్యాయోచితంగా విభజించడానికి, మధ్యప్రద 
ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించాయి. 
6) ఆంధ్రప్రదేశ్‌ పైన mæ- 1లో అంగీకరించబడిన 300 టి యం.సిల నీటి వాటా నుండి టి.యం.సిల 
స్థూల జలాశయ పరిమాణంతో (Gross) తాలిపేరు ప్రాజెక్టును చేపట్టడానికి మరియు దానివల్ల 
మధ్యప్రదేశ్‌లో నదీ గర్భం యొక్క ముంపుకు మధ్యప్రదేశ్‌ అంగీకరిస్తుంది. 

మధ్యప్రదేశ్‌లోని ఇతర భూభాగాలు మునిగిపోకుండా, మధ్యప్రదేశ్‌తో సంప్రదించి, రక్షణ చర్యలను 
(Protective M easures) తమ స్వంత ఖర్చుతో చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
7) మిగిలిన గోదావరి జలాల విభజనలో ఇతర రాష్ట్రాలతో ప్రతియొక రాష్ట్రానికి వున్న వివా కద్దురాని 
విధంగా, మధ్యప్రదేశ్‌, మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు గోదావరి, మరియు దాని ఉపము నీటిని 
వినియోగించుకోటానికి అంగీకరిస్తున్నాయి. 
8) ఈ ఒప్పంద పత్రాన్ని భారత ప్రభుత్వానికి సమర్పించటానికి, మరియు గోదావరీ జల వివాదం ముందు 
రాఖలు చేయడానికి, మధ్యప్రదేశ్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌లు అంగీకరించాయి. 

సం: ముఖ్యమంత్రులు 

7- 11- 1975 మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ 


49 


5. ఒరిస్సా- మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 9 రంబడు, 19755 న్యూఢిల్లీలో జరిగిన చర్చల 
సారాంశం 
అనుబంధం - 4 (Annexure- IV) 

ఈ సమావేశంలో గోదావరి 35869 జలాల వినియోగం, మరియు మధ్యప్రదేశ్‌, ఒరిస్సాలలోని 
ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చలు జరిగాయి. 

ఈ చర్చల పర్యవసానంగా, ఈ క్రింది ఒప్పందం కుదిరింది. 
1) గోదావరి జలాల తుది కేటాయింపు జరిగేలోగా పోచంపాడు. డ్యాముకు దిగువన, మధ్యప్రదేశ్‌ అదనంగా 
300 టి.యం.సిలు మరియు ఒరిస్సా 200 టియంసిల వినియోగానికి క్రొత్త ప్రాజెక్టులను, కట్టుకోటానికి 
అంగీకరించాయి. 
2) ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు వివిధ రాజుల క్రింద వినియోగానికి ఉద్దేశింపబడిన నీటి పరిమాణం ఎట్టి 
పరిస్థితుల్లోనూ, వరుసగా 200 టి.యం.సిలు, మరియు 300 టి.యం సీలకు మించగూడదు. 
3) ఒరిస్సా ప్రతిపాదించిన ఎగువ ఇంద్రావతి ప్రాజెక్టు యొక్క డ్యాములకు దిగువన, ఇంద్రావతి సబ్‌ చేసిన్‌లో 
మధ్యప్రదేశ్‌- ఒరిస్సా ఉమ్మడి సరిహద్దు వరకు 4804 చ.కి.మీ (1855 మై) పరీవాహ ప్రాంతమున్నది. ఈ 
పరీవాహప్రాంతం నుండి జారానాలా (Jauranallah) మీదుగా శబరీ నదికి కొంత సహజమైన 
ప్రవాహముంటుంది. ఇంద్రావతి మరియు దాని ఉపనదులలో 75 శాతం విశ్వసనీయతతో లభ్యమయ్యే నీటి 
నుండి 45 టి.యం.సిలను మధ్యప్రదేశ్‌ సరిహద్దు వద్ద వుండేటట్లు చూచి, ఆ నీటిని మధ్యప్రదేశ్‌- 
వినియోగించుకోటానికి ఒరిస్సా అంగీకరించింది. నీటి కొరత గల సంవత్సరాలలో, రెండు రాష్ట్రాలు 
రామాపా పద్ధతిలో (Proportionately పంచుకుంటాయి. 

ఇంద్రావతి సబ్‌ బేసిన్‌లో ఒరిస్సాలో లభ్యమయ్యే నీటిపరిమాణం 204టి యం.సిలుగానూ మరియు 
ఎగువ ఇంద్రావతి ప్రాజెక్టు క్రింద వినియోగం 91 టి యం.సీలుగానూ, భావించి, 45 టి యం సిలు 
మధ్యప్రదేశ్‌ యివ్వటానికి అంగీకరించబడింది. ఒకవేళ, ఇంద్రావతిలో లభ్యమయ్యే నీటి పరిమాణం 204 టి 
యంసిల కంటే తగ్గితే, ఎగువ ఇంద్రావతి ప్రాజెక్టు క్రింద వినియోగం 91 టి.యం సీలలోను, మరియు 
మధ్యప్రదేశ్‌ వాటా 45 టి యం. సిలలోనూ, అదే నిష్పత్తిలో తగ్గుదల ఏర్పడుతుంది. 
4) ఈ ఒప్పందం ఫలితంగా ఒరిస్సా ప్రతిపాదించినట్లుగా, ఎగువ ఇంద్రావతి ప్రాజెక్టు నిర్మాణానికి 
మధ్యప్రదేశ్‌ మరియు మధ్యప్రదేశ్‌ మార్చిన ప్రకారం బోర్‌ ఘాట్‌ (8060౧౭0 ప్రాజెక్టు నిర్మాణానికి ఒరిస్సా 
అంగీకరిస్తున్నాయి. 
5) శబరి సబేసిన్‌లో శబరి (కోలాబ్‌) నది ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడిన చోటునుంది. 
శబరి నది, సీలేరులో కలిసే వరకు, సముచిత కాలంలో తగు ఒప్పందాలను కుదుర్చుకొని, వాటి శబరిపై 
ఉమ్మడి ప్రాజెక్టులను నిర్మించుకోటానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 


50 


విద్యుదుత్పాదనకయ్యే వ్యయం, మరియు ప్రయోజనాలు రెండు రాష్ట్రాల మధ్య సమానంగా 
పంచుకోబడతాయి ఈ ప్రాజెక్టుల నుండి లభించే సాగునీటి వ్యయాన్ని, ప్రయోజనాల్ని కూడా రెండు రాష్ట్రాలు 
న్యాయాచితంగా (Equitably) పంచుకుంటాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి సరిహద్దుకు ఎగువ ఉన్న శబరి 
నీటిని ఒరిస్సా భూభాగంలో స్వేచ్చగా ఉపయోగించుకోవచ్చును. 
6) పై ge» 5 లో పేర్కొనబడినట్లు, శబరి (కోలాబ్‌) నది మీద నిర్మించుకోటానికి అంగీకరించండి. ఉమ్మడి 
ప్రాజెక్టులుగాక, Q రాష్ట్రమైనా గోదావరి బేసిన్‌లో ఇతర ప్రాజెక్టులను నిర్మించి, రెండో ముంపు సమస్యకు 
గురిచేస్తే, ఆ సమస్యను ఉభయ రాష్ట్రాలు పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి. 
7) మిగిలిన గోదావరి జలాల విభజనలో, ఇతర రాష్ట్రాలతో ప్రతియొక రాష్ట్రానికీ వున్న వివాదం కద్దురాని 
విధంగా, మధ్యప్రదేశ్‌ మరియు ఒరిస్సా రాష్ట్రాలు గోదావరి మరియు దాని ఉపనదుల నీళ్లు 
వినియోగించుకోటానికి అంగీకరించాయి. 
8) ఈ ఒప్పంద పత్రాన్ని భారత ప్రభుత్వానికి సమర్చించటానికి మరియు గోదావరి జల వివారా ముందు 
దాఖలు చేయడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించాయి. 

సం॥ ముఖ్యమంత్రులు 
9- 12- 1975 ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ 


51 


6. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య 7 ఆగస్టు, 19785 జరిగిన ఒప్పందం 
అనుబంధం బి - (Annexure- B) 

ఆంధ్రప్రదేశ్‌ పోచంపాడు ప్రాజెక్టుకు దిగువన గోదావరి, మరియు దాని యొక్క అలాల విభజన, 
అక్కడ నిర్మించే ప్రాజెక్టులు మరియు ఇతర అనుబంధ విషయాలను గురించి. మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్‌ 
మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రతినిధుల మధ్య విరుసగా జరిగిన చర్చల ఆధారంగా త్రైపాక్షిక ఒప్పందం 
మూడు రాష్ట్రాల మధ్య కుదిరింది.. 
1) 2- 5 మధ్య గోదావరి సీన్‌ (6-5. Middle Godavari Sub- Basin) 
అ) మహారాష్ట్ర: పోచంపాడు ప్రాజెక్టుకు దిగువన, మధ్యగోదావరి సబ్‌ బేసిన్‌లో ప్రస్తుతం అనులులో ఉన్న, 
లేక, నిర్మాణంలో వున్న మరియు ప్రతిపాదనలో వున్న సాగునీటి పథకాలకు మహారాష్ట్ర 0.4 యం ల 
నీటిని వినియోగించుకోవచ్చును. 
ఆ) ఆంధ్రప్రదేశ్‌ పోచంపాడు ప్రాజెక్టుకు దిగువన మధ్య గోదావరి సబ్‌ బేసిన్‌లో మిగిలిన నీటి 
తటినీ ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవచ్చును. 
2) జి- 6 సబ్‌ బేసిస్‌ (G- 6: Manair Sub- Basin) 

మానేరు సబ్‌ బేసిన్‌లో లభ్యమయ్యే నీటినంతటినీ ఆంధ్రప్రదేశ్‌ ఉపయోగించుకోవచ్చు. 
3) జి- 7 సబ్‌ బేసిన్‌ (G- 7: Penganga Sub- Basin 
అ) మహారాష్ట్ర; మహారాష్ట్ర దిగువన పేర్కొనబడిన ప్రాజెక్టుల స్థలాల వరకు పెన్‌ గంగ స సిని నీటిని 
వినియోగించుకోవచ్చును. 
(ఎ) దిగువ పెన్‌ గంగ ప్రాజెక్టును ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టాలన్న షరతుకులోబడి, పెన్‌ గంగ నదిపై చికల్‌ 
వార్దా (Chikal Wardha) వద్ద దిగువ పెన్‌ గంగ ప్రాజెక్టు స్థలం వరకు; 

ఉమ్మడి ప్రాజెక్టు వివరాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సంప్రదింపుల కనుగుణంగా 
నిర్ణయించబడతాయి. 
(8) వాఘడి నదిపై ఎల్బరా గ్రామం వద్ద, వాఘడి ప్రాజెక్టు ద్యాం స్థలం వరకు, 
(S) ఖని (Khuni) నదిపై, లింగ్లీ (Lingti) గ్రామం వద్ద, సెయిదా ద్యాం (Saikheda) వరకు, 
(ఆ) పైన పేర్కొనబడిన పరిమితులకు వరకు వున్న నీటినంతటికి అదనంగా, మహారాష్ట్ర మిగిలిన పెన్‌ గంగ 
సబ్‌ బేసిన్‌ నుండి తమ ప్రాంతంలో అమలులోనూ నిర్మాణంలోనూ ప్రతిపాదనలోనూ వున్న పథకాలకు, 
ఒక్కొక్కదానికి వార్షిక వినియోగం 1.5 no zeg మించకుండా మొత్తం 9 టి.యం. Se నీటిని 
వినియోగించుకోవచ్చును. 
(2) ఆంధ్రప్రదేశ్‌: పెన్‌ గంగ సబ్‌బేసిన్‌లో మిగిలిన నీటినంతటిని ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవచ్చును 
(4) జి- 8 వార్దా సబ్‌ బేసిన్‌ (6-8. Wardha Sub- Basin) 


52 


(1) మధ్యప్రదేశ్‌ 

(ఎ) 18 డిశంబరు, 19685 మధ్యప్రదేశ్‌ - మహారాష్ట్రల మధ్య కొన్ని అంతరాష్ట్రీయ నీటిపారుదల మరి 
విద్యుత్‌ పథకాలకు సంబంధించి, మహారాష్ట్రలో ప్రతిపాదనలో వున్న ఎగువ వారి ప్రాజెక్టుకు ఎగుమ 
అమలులోనూ, నిర్మాణంలోను, ప్రతిపాదనలోనూ వున్న అన్ని ప్రాజెక్టులకు కలిసి మొత్తం 9 టి.యం. 
పరిమాణాన్ని మించకుండా, మధ్యప్రదేశ్‌ వారా పడి బేసిన్‌ నీటిని ఉపయోగించుకోవచ్చును. 

(బి) పైన పేర్కొనబడిన నీటి కడనంగా, వార్తా సబ్‌ బేసిన్‌ మిగిలిన భాగంలో మధ్యప్రదేశ్‌ తమ ప్రాజెక్టులకు 
1టి.యంి. నీటిని ఉపయోగించుకోవచ్చును. 

(2) మహారాష్ట్ర; 

మధ్యప్రదేశ్‌కు సంబంధిన పైన పేర్కొనబడిన నీటి వినియోగాలకు లోబడి మహారాష్ట్ర దిగువ పేర్కొనబడిన 
ప్రాజెక్టు స్థలాలకు వరకు, వార్థా మరియు దాని ఉపనదులు మొత్తం నీటిని, తమ ప్రాజెక్టులకు 
వినియోగించుకోవచ్చును. 

(ఎ) వార్దా నదిపై, తులనా గ్రామం (Tulana) వద్ద, తులనా ప్రాజెక్టు వరకు (పేరా (4) (1) (ఎ) 
మరియు (బి) కి లోబడి 

(B) తులనా ప్రాజెక్టుకు దిగువన, వార్గానదిని కలిసే ఉపనదులపై ఈ దిగువన పేర్కొనబడిన ప్రాజెక్టుల 
వరకు. 

చర్గాం (Chargaon నది పై నిర్మాణంలో వున్న doo ప్రాజెక్టు, 

Qc» ప్రాజెక్టు (Nirguda) 

coco (Bandara) ప్రాజెక్టు 

పైన పేర్కొనబడిన నీటి వినియోగాలకు అదనంగా, xo» సబ్‌ బేసిన్‌లో, ఎగువన పేర్కొనబడిన ప్రాజెక్టుల 
దిగువ భాగం వరకు, ఈ క్రింది పథకాలకు ఎదురుగా గుర్తించబడిన నీటిని వినియోగించడానికి 
అంగీకరించబడింది. 


(1) ముధాలి ప్రాజెక్టు (Mudhali) నుండి ఎత్తిపోతల పథకం. 2.80 టియంసి. e» 
(2) ధనోరా ఆనకట్ట (Dhanora Weir) నుండి ఎత్తిపోతల పథకం. 2.70 8.050. fen 
(3) మారేడ్‌ ఆనకట్ట (Mared Weir) 2.80 &.o$0.&.en 
(4) కల్మానా ఆనకట్ట (Kaimana Weir) 2.00 టి.యం సి.లు 
(5) తొహెగాం ఆనకట్ట (Tohegaon Weir) 1.60 టి.యం సి.లు 
(6) సోనాపూర్‌ ఆనకట్ట (Sonapur Weir) 2.00 టి.యం.సి.లు 
(7) ఉసగాం బుల్నానీ & చందూరు ఎత్తిపోతల పథకం 3.00 టి.యం సి.లు 


(Usagagh Bulsani & Chandur Liff irrigation Scheme) 


53 


(8) ఒక్కొక్కటి 1.5 8.050 Set మించకుండా 

నీటిని ఉపయోగించుకొనే ఇతర పథకాలు 9.00 టి.యం సిలు 

మొత్తం 26.00 టి.యం సిలు 

(3) ఆంధ్రప్రదేశ్‌ : ఆంధ్రప్రదేశ్‌ వారా సబ్‌ బేసిన్‌లో మిగిలిన నీటినంతటినీ ఉపయోగించు కొనవచ్చును. 
5) &- 9 ప్రాణహిత సబ్‌ బేసిన్‌ (G- 9. Pranahita Sub- Basin) 
(3) ఆంధ్రప్రదేశ్‌ 
(ఎ) ప్రాణహిత సబ్‌ బేసిన్‌లో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలకు కేటాయించగా మిగిలిన నీటిని ఆంధ్రప్రదేశ్‌ 
ఉపయోగించుకోవచ్చును. 
(బి) ప్రాణహిత జలవిద్యుత్సథకము స్వయంభరణ శక్తి కలది (Viable) కాదని అంగీకరించబడినందున 
దానిని విడిచిపెట్టేయాలి. తమ భూభాగాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రాణహితనదిపై 
అనుకూలమైన చోట్ల బ్యారేజీలను నిర్మించుకోటానికి ఆంధ్రప్రదేశ్‌ మరియు మహారాష్ట్రలు అంగీకరించాయి. 
ఈ బ్యారేజ్‌ క్రింద మహారాష్ట్ర ఉపయోగించుకొనే నీరు మహారాష్ట్రకు కేటాయించబడిన 41 టి.యం.సీల 
వాటాలో లెక్కించబడుతుంది. మహారాష్ట్ర మరియు eso ప్రదేశ్‌లు తమ ఉభయ రాష్ట్రాల ప్రయోజనం కొరకు 
గానీ, లేక, ఏ ఒక్క రాష్ట్ర ప్రయోజనం కొరకుగానీ, ఉమ్మడిగా బ్యారేజి ప్రాజెక్టులను వేర్వేరు ఒప్పందాలను 
కుదుర్చుకొని చేపట్టవచ్చును. 
6. జి- 10 దిగువ గోదావరి సబ్‌ బేసిన్‌ (G- 10. Lower Godavari Sub- Basin) 
(1) మహారాష్ట్ర, దిగు గోదావరి మహారాష్ట్ర తమ అమలులోనూ, నిర్మాణంలోన / ప్రతిపాదన దశలోనూ 
వున్న ప్రాజెక్టులకు 15.యం.సి వరకు నీటిని ఉపయోగించుకోవచ్చును. 
ఈ దిగువ పేర్కొనబడిన స్థానాల వరకు మధ్యప్రదేశ్‌ లభ్యమయ్యే నీటినంత 
ఉపయోగించుకోవచ్చును. 
(అ) తాలిపేరు నదిపై మల్లేపల్లి గ్రామం వద్ద ముగా సంకంపల్లి) డ్యాము వరకు (Mukpam Dam) 
(అ) తుమ్మలనాగుపై జునాగుడ గ్రామం వద్ద, తుమ్మలనాగు డ్యాము స్థలం (Tummall Vagu 
Dam site) వరకు 
(ఇ) జోరాన్‌వాగు (J oranvagu) సంఘణిత పథకం (integrated project) 
(1) జోరాన్‌ వాగుపై దుర్మా (Duma) గ్రామం వద్ద భోదాన్నాగు డ్యాం స్థలం వరకు, 
(2) దొండివాగుపై కమరం గ్రామం వద్ద, దొండివాగు డ్యాము స్థలం వరకు, 
(ఈ) మాల చాగంపై చింతలనార్‌ గ్రామం వద్ద, మాలవాగు వ్యాం స్థలం వరకు, 
(ë) చింటా (CHINTA) నది యొక్క ఉపనదిపై, రాస్పల్లి గ్రామం వద్ద, o«$ డ్యాము స్థలం వరకు, 


54 


(బి) పైన (ఎ)లో పేర్కొనబడిన ప్రాజెక్టులకు దిగువన, మధ్యప్రదేశ్‌ అమలులోనూ/ నిర్మాణంలో 
ప్రతిపాదనలోనూ వున్న తమ ప్రాజెక్టులకు ఒక్కొక్కదానికి 15 టి యం.సిలకు మించకుండా అదనంగా 
మొత్తం టి యం సిల నీటిని వినియోగించుకోవచ్చును. 
(S) ఆంధ్రప్రదేశ్‌లోని తాలిపేరు ప్రాజెక్టు పల్ల, నదీ గర్భం ముంపుకు మాత్రమే మధ్యప్రదేశ్‌ అంగీకరించింది. 
మధ్యప్రదేశ్‌లోని ఇతర భూభాగాల ముంపును నివారించటానికి, మధ్యప్రదేశ్‌ సంప్రదించి, ఆంధ్రప్రదేశ్‌ తగిన 
రక్షణ చర్యలను ( Protective Mesure) సొంత ఖర్చులతో చేపడుతుంది. అట్టి రక్షణ చర్యల 
మధ్యప్రదేశీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ తాలిపేరు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతుంది. 
(డి) ఇచ్చంపల్లి ప్రాజెక్టు (Inchampalli Project) 
(ఎ) మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమ మూడు రాష్ట్రాలు అంగీకరించిన పూర్తి జలాశయ మట్టం 
(FRL) మరియు అత్యధిక నీటి మట్టం (MWL)S* ఉమ్మడి కార్యక్రమంగా (Joint Venture) 
ఇచ్చంపల్లి, ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తున్నాయి. మూడు రాష్ట్రాలచే ఏర్పాటుచేయబడిన త్రైపాక్షిక 
అంతరాష్ట్ర నియంత్రణ 'మందలి' ఆదేశాల కనుగుణంగా ప్రాజెక్టు సర్వే, ప్రణాళికా రచన, నిర్మాణం మరియు 
నిర్వహణ జరగాలి. 

ఇచ్చంపల్లి జలాశయం నుండి ఆంధ్రప్రదేశ్‌ తమ వినియోగానికి 85 టి.యం సిలకు మించి నీటిని 
నేరుగా మళ్లించగూడదు. 

ఇచ్చంపల్లి జలాశయంలో సంభవించే నీటి నష్టాన్ని మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్‌ ల నీటి వాటాల 
మిగిలిన నీటిని ఇచ్చంపల్లి వద్ద విద్యుదుత్సాదనకు వినియోగించాలి. 

ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ప్రభుత్వ, మరియు ప్రయివేటు భూమి, మరియు ఇతర ఆస్తులకు 
సంబంధించిన నష్టపరిహారాన్ని జలాశయ నిర్మాణం ఖాతాకు విధించాలి. 

నిర్వాసితుల పునరావాసానికయ్యే ఖర్చును, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో దేశంలో ఇతర 
ప్రాజెక్టులలో అమలులో ఉన్న ప్రమాణాల కనుగుణంగా నిర్ణయించి, జలాశయ నిర్మాణ ఖాతాకు విధించాలి. 

ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 78 10 శాతాన్ని ఆంధ్రప్రదేశ్‌, 10.50 శాతాన్ని మహారాష్ట్ర 
మరియు 11:40 శాతాన్ని మధ్యప్రదేశ్‌ భరించాలి. 
(సి) ఇచ్చంపల్లి వద్ద లభించే విద్యుదుత్సాదనను మరియు ఉత్పాదన వ్యయాన్ని (జలాశయ నిర్మాణాన్ని, 
మినహాయించి) మధ్యప్రదేశ్‌ 38 శాతాన్ని, మహారాష్ట్ర 35 శాతాన్ని మరియు ఆంధ్రప్రదేశ్‌ 27 శాతాన్ని 
భరించాలి. 

విద్యుదుత్సాదన తర్వాత నదిలో దిగువకు వదిలే నీటిని ఆంధ్రప్రదేశ్‌ తమ యిష్టానుసారం 
వినియోగించుకోవచ్చును. 


55 


(డి) ఇచ్చంపల్లి జలాశయం నుండి ఎత్తిపోతల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ 5 టీ.యం.సిలు, మహారాష్ట్ర 4 
టియం.సిలు, మరియు మధ్యప్రదేశ్‌ 3 టి. యం. Ben తమ భూభాగాలలోని అవసరాలకు 
వాడుకోవచ్చును. ఈ నీటిని ఆయా రాష్ట్రాలకు కేటాయించబడిన నీటిలో భాగంగా పరిగణించాలి. 
ఆంధ్రప్రదేశ్‌కు అనుమతించిన 85 టి.ఎం.సిలలో భాగంగా ఈ 5.టి.యం. సిలను పరిగణించాలి. 

(ఇ) మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్‌, ఆయా రాష్ట్రాలలో ముంపుకు గురైన ప్రాంతాలలో 
మత్స్య పరిశ్రమను, నౌకాయానాన్ని నిర్వహించుకోవచ్చును ముంపుకు గురైన భూభాగాలపై 
సార్వభౌమాధికారు ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. 

ఎఫ్‌) ఈ ఒప్పందంలో గోదావరి మరియు దాని ఉపనదుల నీటి వినియోగానికి సంబంధించిన సబంధింపులు 
provisions) మరియు సౌకర్యాలకు భంగం కలుగుకుండా. ఇచ్చంపల్లి పూర్తి జలాశయ మట్టం మరియు 
అత్యధిక నీటి మట్టాన్ని నిర్దారించాలని మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. 

(జి) మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ కు ఇచ్చంపల్లి జలాశయం వద్ద నౌకాయాన సౌకర్యాల 
(Navigational Facilities) స్వేచ్చగా అనుమతించబడతాయి. 

(హెచ్‌) ఇచ్చంపల్లి జలాశయానికి దిగువన, ఇచ్చంపల్లి జలవిద్యుదుత్సాదనలో భాగంగా ఎత్తిపోతల ద్వారా 
నీటి నిల్వ పధకాన్ని (Pumped Storage Scheme) ప్రవేశపెట్టవచ్చును. మూడు రాష్ట్రాలలో ఏ ఒకరి 
రెండు రాష్ట్రాలైననూ ఈ పథకాన్ని నిర్మించవచ్చును. ఇతర రాష్ట్రాలు ఆ పధకానికైన తమ వాటా ఖర్చును 
భరించి, దాని ప్రయోజనాల్ని పొందవచ్చును. 

(3) ఆంధ్రప్రదేశ్‌ దిగువ గోదావరి సబ్‌ బేసిన్‌లో మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చును. 

(ఎ) జి- 11 ఇంద్రావతి సబ్‌ బేసిన్‌ (G- 11: Indravati Sub- Basin) 

(అ) 9 డిశంబరు, 1975న ఒరిన్నా- మధ్యప్రదేశాల మధ్య కుదిరిన ద్వెపాక్షిక ఒడంబడిక మరియు ఇంద్రా 
సబ్‌ బేసిన్‌లో ఒరిస్సాకు ట్రిబ్యూనల్‌ చేసే న్యాయోచితమైన కారం ధృవీకరిస్తూ, 19- 12- 1971- 
జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందంలోని నిబంధనల కనుగుణంగా, మధ్యప్రదేశ్‌, ఇంద్రావతిపై భోపాలపట్నం 
విద్యుత్సవం (మధ్యప్రదేశ్‌- మహారాష్ట్రల ఉమ్మడి పథకం) వరకు, తమ వివిధ ప్రాజెక్టులకు 273 టి.యం.సి 
నీటిని ఉపయోగించుకోవచ్చును. ఈ పరిమాణంలో భోపాలపట్నం జలవిద్యుత్సరకంలో ఆవిరి వల్ల 
సంభమిన నష్టం మధ్యప్రదేశ్‌ వాటాలో కలిసి యుంటుంది. 

(ఆ) దిగువనున్న ఇచ్చంపల్లి జలాశయాన్ని ఉపయోగించుకొని, ఇంద్రావతిపై ఏదశలోనైనా మహాకూ 
మధ్యప్రదేశాలు, వారి ఉమ్మడి లోపాలపట్నం జలవిద్యుత్సరకంలో 'ఎత్తిపోతల ద్వారా నీటి నిల్వ పథకాన్ని 
(Pumped Storage) ప్రవేశ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. దీని కారణంగా ఇచ్చంపల్లి జలాశ 
నిర్మాణ వ్యయాన్ని భోపాలపట్నం జల విద్యుత్పరకానికి విధించగూడదు. ఈ ఎత్తిపోతల పథకానికి అను 
ఇచ్చంపల్లి జలాశయంలో ఒక 905 స్థాయికి నీటి మట్టాన్ని నిలిపియుంచాల్సిన అవసరం లేదు. 


56 


(బి) పైన 70 (అ)లో అంగీకరించబడిన నీటి వినియోగానికి అదనంగా మధ్యప్రదేశ్‌, భోపాలపట్నం జల 
విద్యత్పరకానికి దిగువన ఇంద్రావతిని కలిసి ఉపనదులపై ఈ దిగువ పేర్కొనబడిన ప్రాజెక్టుల స్థలాల వరకు 
లభ్యమయ్యే నీటి నంతటిని ఉపయోగించుకోవచ్చును. 
చింతవాగు మీద పావ్రేల్‌ (Pavre) గ్రామం వద్ద చింతవాగు ప్రాజెక్టు స్థలం వరకు, 
జుల్లవాగు మీద చిల్లమార్మ (Chillamarka) గ్రామం వద్ద జల్లవాగు ప్రాజెక్టు స్థలం వరకు, 
చింతవాగు యొక్క ఉపనదిపై కొత్తపల్లి (Integrated) సంఘటిత ప్రాజెక్టు 
(1) కొత్తపల్లి ప్రాజెక్టు స్థలం వరకు, 
(2) మైసూరు (Minur) ప్రాజెక్టు స్థలం వరకు, 
(సి) మధ్యప్రదేశ్‌ పైన 7(ఎ) రాజులోనూ మరియు 7(బి) బైజులోనూ నిర్దిష్ట పరచిన ప్రాజెక్టు స్థలాలకు 
దిగువన, తమ అమలులోనూ /నిర్మాణంలోనూ ప్రతిపాదనలోనూ వున్న ప్రాజెక్టులకు ఒక్కొక్కడానికి 
ఏడాదికి 1. టియంసిలకు మించకుండా, అదనంగా 19 టి.యం Be నీటిని ఉపయోగించుకోవచ్చును. 
(డి) భోపాలపట్నం జల విద్యుత్పరకానికి ఎగువన, మహారాష్ట్రలో అమలులోనూ నిర్మాణంలోనూ / 
ప్రతిపాదనలోనూ ఉన్న ప్రాజెక్టులకు 34 టి యం.సిల నీటిని ఉపయోగించుకోవచ్చును. ఈ నీటి 
పరిమాణంలో భోపాలపట్నం జల విద్యుత్సరకంలో ఆవిరి రూపంలో నష్టమయ్యే నీటిలోని మహారాష్ట్ర వాటా 
కూడా కలసి యుంటుంది. 
(ఇ) మహారాష్ట్ర భోపాలపట్నం జల విద్యుత్పరకానికి దిగువన తమ అమలులోనూ నిర్మాణంలోనూ/ 
ప్రతిపాదనలోనూ వున్న ప్రాజెక్టులకు ఒక్కొక్కడానికి ఏడాదికి 15 టి యం.సిల పరిమితి మించకుండా, 
అదనంగా మొత్తం 7 టి యంసిల నీటిని ఉపయోగించుకోవచ్చును. 
(ఎఫ్‌) మధ్యప్రదేశ్‌ మరియు మహారాష్ట్రలచే ఎగువ పేర్కొనబడిన నీటి వినియోగాలు, కోట్రి- Sg» (K ctirl- 
Nibra) జల విద్యుత్వథకం, బండియా (Bandia) జలవిద్యుత్సథకం, మరియు నాగూర్‌ (NAGUR) 
జలవిద్యుత్సథకములకు సంబంధించి, ఉభయ రాష్ట్రాల మధ్య కుదిరి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలచే 
అనుమోదించబడిన ఒప్పందాలకు భంగం లేకుండా ఉండాలి. 
ఇంద్రావతి సబ్‌ బేసిన్‌లో, భోపాలపట్నం జలవిద్యుత్పథకానికి దిగువన (మధ్యప్రదేశ్‌- మహారాష్ట్ర 
ఉమ్మడి సరిహద్దు) లభ్యమయ్యే మిగిలిన నీటినంతటినీ, ఆంధ్రప్రదేశ్‌ ఉపయోగించుకోవచ్చును. 
భోపాలపట్నం జలవిద్యుత్సథకం ద్వారా క్రమబద్దంగా విడుదల చేయబడే నీరు, దిగువన 
నిర్మించబడే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఉపయోగించుకోవడానికి మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు అంగీకరించాయి. 
8. జి- 12 శబరి సబ్‌ బేసిన్‌ (G- 12: Sabari Sub- Busin) 
(ఎ) 9 డిశంబరు, 1975న ఒరిస్సా - మధ్యప్రదేశ్‌ ల మధ్య కుదిరిన ద్వెపాక్షిక ఒప్పందం మరియు శబరి 
సబ్‌బేసిన్‌లో ఒరిస్సాకు ట్రిబ్యూనల్‌ చేసే న్యాయోచితమైన కేటాయింపులను ధృవీకరిస్తూ 19- 12- 1978) 


57 


జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందంలోని నిబంధనల కనుగుణంగా, మధ్యప్రదేశ్‌ మరియు ఆంధ్రప్రదేశాలకు 
విధంగా నీటిని కేటాయించటానికి అంగీకరించబడింది. ఒరిస్స్వా- మధ్యప్రదేశాలకు ఉమ్మడి సరిహద్దుగా 
శబరి నది స్థలానికి దిగువన, శఖరి యొక్క ఉపనములలో లభ్యమయ్యే వీటినంతటినీ ఈ దిగువ పేర్కొనండి 
ప్రాజెక్టుల స్థలాల వరకు, మధ్యప్రదేశ్‌ ఉపయోగించుకోవచ్చును. 

(i) బారు (Baru) నదిపై టంకవాడ (Tankavada) గ్రామం వద్దబారునాడి ప్రాజెక్టు స్థలం వరకు, 

(ii) భీమ్‌ సేన్‌ నదిపై, బోడవాడ గ్రామంవద్ద, భీమ్‌ సేన్‌ జలాశయ స్థలం వరకు, 

(iii) బారు నదిపై, కుర్రిపాల్‌ (Kudiripal) గ్రామం వద్ద, కుర్రిపాల్‌ ఆనకట్ట (Kudripal Pick up 
Weir) వరకు, 

(బి) మూపరి (అమైర్‌) (Mupari River) నదిపై జమైర్‌ (J amair) గ్రామం వద్ద, మూపరి ప్రాజెక్టు 
స్థలం వరకు 

సి) గోరాలినా ప్రాజెక్టు 

(i) గోరాలి నాడి (Goralinadi) నదిపై, కంజిపాణి గ్రామం వద్ద, గోరాలి డ్యాము స్థలం వరకు 

(ii) పూల్చాడి (Pulinadi) నదిపై, అందుంపాల్‌ గ్రామం వద్ద, అండుంపాల్‌ (Andumpal) డ్యాము 
స్థలం వరకు, 

(డి) సాయిలేరు వాగు సంఘటిత పథకం (Saileru Vagu Integrated Project) 

(1) మాలెంగర్‌ నదిపై, మంకపాల్‌ గ్రామం వద్ద, మంకపాల్‌ డ్యాము స్థలం, వరకు, 

(ii) సాయిలేరు వాగుపై, పైలా గ్రామం వద్ద. సాయిలేరు వాగు డ్యాము $eo వరకు, 

(ఇ) ege టాంగ్‌ (Ordellona) సంఘటిత పథకం 

(i) తినరాయవాగు (Tinarayavagu) పై, ఆరైలాంగ్‌ గ్రామం వద్ద, ఆల్‌ టాంగ్‌ డ్యామ 

స్థలం వరకు, 

(ii) తినరాయవాగుపై, కొర్రపాల్‌ గ్రామం వద్ద, తినరాయవాగు డ్యాము స్థలం వరకు.. 

(ఎఫ్‌) జానావాగు సంఘటిత పథకం. 

(i) జానవాగుపై Go (Gorkha) గ్రామం వద్ద జనవాగు ద్యాము స్థలం వరకు, 

(ii) ఎలెమ్మడుగు వాగుపై జారవుట్‌ గ్రామం వద్ద ఎలెమ్మరుగు వాగు డ్యాము స్థలం వరకు, 

(బి) పైన పేర్కొనబడిన ప్రాజెక్టు స్థలాలకు దిగువన, మధ్యప్రదేశ్‌ తమ అమలులోనూ నిర్మాణంలోనూ !! 
ప్రతిపాదనలోనూ, నున్న ప్రాజెక్టులకు ఒక్కొక్కలానికి, ఏడాదికి 1.5 టి.యం.సిల పరిమితిని మించకుండా. 
అదనంగా 18 టి యం సిల నీటిని ఉపయోగించుకోవచ్చును. 


58 


(సి) శబరి నదిపై వున్న విద్యుత్సథకాల వద్ద ఆవిరిరూపంలో జరిగే నీటి నష్టం దృష్ట్యా అదనంగా 10. 
టి.యం.సిల నీటిని మధ్యప్రదేశ్‌ వాడుకోవచ్చును. ఆవిరి నష్టం 10 టి యం.పి.ల కంటే ఎక్కువగా ఉంటే. 
దానిని పైన పేర్కొనబడిన కేటాయింపులలో సద్దుపాటు చేసుకోవాలి. 

(డి) శబరి సబ్‌ బేసిన్‌లో పైన 8(ఎ) నుంచి 8(సి) వరకు వున్న కైజులలో మధ్యప్రదేశ్‌కు కేటాయించబడిన 
నీటి పరిమాణం మరియు ట్రిబ్యునల్‌ ఒరిస్సాకు కేటాయించే నీటిని మినహాయించి మిగిలిన నీటిని 
ఆంధ్రప్రదేశ్‌ తమ అమలులోనూ నిర్మాణంలోనూ ప్రతిపాదనలోనూ వున్న ప్రాజెక్టులకు 
ఉపయోగించుకొనవచ్చును. 

(ఇ) పోలవరం ప్రాజెక్టుపై కుదిరిన ఒప్పడం అధ్యాయం 6లో వివరించబడింది. దీని ప్రకారం జలాశయం 
నల్ల ముంపు ఏర్పడకముందే, సకల సౌకర్యాలతో ఆదర్శ గ్రామాలను ప్రాజెక్టు వ్యయంతో నిర్మించాలి. 
ముంపుకు గురైన ప్రాంతాలపై సార్వభౌమాధికారం, ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. 

- మధ్యప్రదేశ్‌, జలాశయ నిర్మాణ ఖర్చును భరించకుండా, పైన క్షాజు-8 లో అంగీకరించబడిన నీటి 
పరిమాణానికి అదనంగా, పోలవరం జలాశయం నుండి 1 543.0$0.bo నీటిని తమ రాష్ట్రంలో 
అవసరాలకు ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చును. 

(ఎఫ్‌) మధ్యప్రదేశ్‌ తమ అటవీ మరియు ఖనిజసంపదను ఆంధ్రప్రదేశ్‌ తమ స్వంత ఖర్చుతో పోలవరం వద్ద 
కల్పించిన సకల నౌకాయాన సౌకర్యాలు /లాకుల ద్వారా రవాణా చేసుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్‌, పోలవరం 
ప్రాజెక్టు వద్ద తమ స్వంత సరుకుల రవాణాకు ఎంత రేటును విధిస్తుందో, అదే రేటులో మధ్యప్రదేశ్‌ కూడా 
తమ సరుకును రవాణా చేసుకోవచ్చును మధ్యప్రదేశ్‌ తమ రాష్ట్ర భూభాగంలో మత్య పరిశ్రమను మరియు 
నౌకాయాన సౌకర్యాన్ని అభివృద్ధి పరచుకోవచ్చును. 

(9) సాధారణ క్లాజులు (General Clauses) : 

(1) (ఎ) మధ్యప్రదేశ్‌ మరియు మహారాష్ట్ర, దిగువనున్న రాష్ట్రాలకు తెలియజేసి. పైన పేర్కొనబడిన 
వార్షికంగా 1.5 టి. యం. సిల వినియోగాన్ని మించిన తమ ప్రాజెక్టుల నిర్మాణ స్థలాన్ని మార్చుకోవచ్చును. 
ఈ మార్చువల్ల పై క్లాజులలో నిర్దేశించబడిన పరీవాహ ప్రాంత విస్తీర్ణం తగ్గినా, లేక, హెచ్చినా, దాని 
కనుగుణంగా, ఇతర నిర్దెశిత ప్రాజెక్టుల పరీవాహ ప్రాంత స్థలాలలో సర్దుబాటు చేసి, మొత్తం మీద సంబంధిత 
రాష్ట్రం నీటిని వినియోగించుకోకుండా ఏర్పాటు చేయబడుతుంది. 

(B) పైన 3,5,6,7 మరియు 8 క్లాజులలో పేర్కొనబడిన ప్రాజెక్టులలో ఒక్కొని దాని వినియోగం 1.5 
టి.యం.సి లకు ఎక్కువగా వుండి, 2.0.టి.యం. సిలకు మించనప్పుడు సంబంధిత రాష్ట్రాలతో సంప్రదించి, 
మొత్తం ఆయా రాష్ట్రాల కేటాయింపులకు భంగం కలుగని రీతిలో ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చును 


తేది 7 ఆగస్టు, 1978 సం: మూడు రాష్ట్రాల కార్యదర్శులు 


59 


7) 4 ఆగష్టు, 19785 బెంగుళూరులో కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల మధ్య జరిగి 
చర్చల సారాంశం. 
అనుబంధం సి (Annexure- C) 

(అనుబంధం (1) గోదావరి) చర్చల పర్యస్థానంగా ఈ క్రింది అంశాలపై అంగీకారం కుదిరింది. 
1. మంజీరా సబ్‌ బేసిస్తో, ప్రతిపాదిత సింగూరు ప్రాజెక్టుకు ఎగువన, ప్రస్తుత వినియోగం, మరియు 1 17 
సెప్టెంబరు, 1975లో జరిగిన ఒప్పందం ప్రకారం కరంజా మరియు ముల్కిరాల ప్రాజెక్టుల వినియోగానికి 
అదనంగా, మంజీరానది నుండి 1 టియంసి నీటిని ఎత్తిపోతల ద్వారా, కర్నాటక ఉపయోగించుకోటానికి 
కం ఉభయ రాష్ట్రాలు అంగీకరించాయి. 
2. ఈ 1 టియంసి. నీటిని మరియు తదుపరి మంజీరపై అంగీకరించబడే అదనపు నీటి 
వినియోగించుకోటానికి, కర్నాటక అవసరమైన జలాశయాన్ని (Pondage) నిర్మించుకోవచ్చును. 
3. మంజీరా సటి బేసిన్‌లో, నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు దిగువనున్న పరివాహప్రాంతంలో, కర్నాటక 2.5 
టి.యం.సిల నీటిని ఉపయోగించుకోటానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించాయి. 
4. పూర్తి జలాశయ మట్టం/ అత్యధిక నీటి మట్టం (FRL/ MWL) 4523.6 మీటర్లు (1,717, 41. 
అడుగ మరియు 30 టి.యంసిల అత్యధిక స్థూల సామర్థ్యంతో తమ ప్రతిపాదనలకనుగుణంగా ఆంధ్రపదేశ్‌ 
మంజీరానదిపై సింగూరు ప్రాజెక్టును నిర్మించుకోవచ్చును. 
5. సింగూరు జలాశయం వల్ల కర్నాటక భూభాగంలో ముంపుకు గురయ్యే భూమి మరియు కట్టడాలకు 
నష్టపరిహారం, నిర్వాసితుల పునరావాస కల్పన కయ్యే వ్యయం, మరియు అవసరమైన వంతెనలు, రోడ్డు 
నిర్మించటానికి అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ భరించాలి. 
6. ఆంధ్రప్రదేశ్‌ సింగూరు ప్రాజెక్టు వద్ద జలవిద్యుత్‌ పరికరాన్ని నిర్మిస్తే ఉభయ రాష్ట్రాల అంగీకారం. 
ప్రకారం, ఆ విద్యుత్తును మరియు దాని ఉత్పాదన కయ్యే వ్యయాన్ని పంచుకుంటాయి. 
7. (ఎ) పూర్తజనాశయ మట్టం/ అత్యధిక నీటి మట్టం - 150 అడుగులతో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర 
జలసంస్థ అనుమతికి లోబడి ఆంధ్రప్రదేశ్‌ పోవడం జలాశయం నుండి 60 యం.సీల గోదా విజయవాడ 
వద్ద కృష్ణా ఆనకట్ట ఎగువ భాగానికి మళ్ళించటానికి మరియు ఆ విధంగా కృష్టా వెట్టాడు కేటాయించబడిన 
నీటిలో 80 టి.యం తగ్గింది. నాగార్జునసాగర్‌ వ్యాయక పోయ ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
(బి) పైవిధంగా గోదావరి నుండి కృష్ణలోకి మళ్లించబడిన 80. టి.యం.సి.లను ఆంధ్రప్రదేశ్‌ వాటా 45 
టి.యం.సీలు కాగా, కర్నాటక, మహారాష్ట్ర ఉమ్మడి వాటా 3 టియంసిలుగా ఆంధ్రప్రదేశ్‌ కర్నాటక 


అంగీకరించాయి. 


60 


(సి) గోదావరి నదీ సంబంధ హక్కులు (Riparian Rights) గల 5 రాష్ట్రాలు గోదావరి జలవినియోగంపై 
సమగ్రమైన ఒప్పందం కుదుర్చుకొన్న 3 నెలలలోగా ఆంధ్రప్రదేశ్‌ పోలవరం ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల 
సంస్థకు సమర్పించాలి. 

(డి) గోదావరీ జలాల మళ్ళింపు కయ్యే పూర్తి వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ భరించాలి. 

(ఇ) వాస్తవంగా కృష్ణలోకి మళ్లించబడే గోదావరి జలాలతో సంబంధం లేకుండా కేంద్ర జలసంస్థ పోలవరం 
ప్రాజెక్టుకు అనుమతిని మంజూరు చేసిన తేదీ నుండి, మహారాష్ట్ర మరియు కర్నాటక తమ 35 టీ.యం. be 
వాటాను కృష్ణాబేసిన్‌ నుండి పొందవచ్చును. 

(ఎఫ్‌) ఒకవేళ, 80 టి.యం.సిల కంటే, అధిక పరిమాణంలో గోదావరి జలాలను పోలవరం నుండి 
కృష్ణానదికి మళ్ళిస్తే, ఆ అధిక నీటి పరిమాణంలో కూడా మూడు రాష్ట్రాలకు అదే నిష్పత్తిలో వాటా వుంటుంది. 
సం॥ కర్నాటక రాష్ట్రం తరపున న్యాయవాది. సం॥ ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌ 


8) 19785 బెంగుళూరులో కర్నాటక - ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలు సారాంశం. 
అనుబంధం - సి (అనుబందం - 2 కృష్ణ). 

చర్చల పర్యవసానంగా ఈ క్రింది అంశాలపై ఒప్పందం కుదిరింది. 

1. కృష్ణా బేసిన్‌, పూర్తి జలాశయ మట్టం /అత్యధిక నీటి మట్టం +1045 అడుగులతో ఆంధ్రప్రదేశ్‌ 

ప్రతిపాదించిన జూరాల ప్రాజెక్టును చేపట్టవచ్చును. 

2. జూరాల ప్రాజెక్టు వలన కర్నాటక రాష్ట్రంలో ముంపుకు గురయ్యే భూముల, కట్టడాల స్వాధీనతను 

కర్నాటకు తగు చర్యలు తీసుకోవాలి ఆ భూముల /కట్టడాలకు నష్టపరిహారాన్ని నిర్వాసితుల 

పునరావాసానికయ్యే అవసరమైన పంతెనలు, రోడ్ల నిర్మాణానికయ్యే వ్యయాన్ని మరియు మతపరమైన 

పూజామందిరాలను తరలించటానికయ్యే ఖర్చును, కర్నాటక నిర్ణయించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ భరిస్తుంది. 

- నదీ గర్భం మరియు నాగుల గర్భాల ముంపుకు కర్నాటక అంగీకరించింది. 

౨. జూరాల ప్రాజెక్టు వద్ద, ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్సాదన చేస్తే, అట్టి జలవిద్యుత్తులోనూ, దాని ఉత్పాడు. 3 

కయ్యే వ్యయంలోనూ, ఉభయ రాష్ట్రాలకు చాలా ఉంటుంది. 


61 


9). 15 డిశంబరు, 19785 హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్‌ - ఒరిస్సా ముఖ్యమంత్రుల మధ్య జరిగిన 
చర్చల సారాంశం. 
అనుబంధం -డి (Annexure D). 

చర్చల సారాంశం 
1. జి- 11 ఇంద్రావతి సబ్‌ బేసిస్‌: 

9 డిశంబరు, 1975న ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ మధ్య జరిగిన ద్వెపాక్షిక ఒప్పందాన్ని ధృవపరుస్తూ, 
19 దేశంబరు, 1975న చేసుకున్న అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం, ఒరిస్సా, ఇంద్రావతి సబ్‌ బేసిన్‌లో తన 
వాటా నీటిని వినియోగించుకోవచ్చును. 
2. జి- 12 శబరి సబ్‌ బేసిన్‌: 
(ఎ) శబరి నది (కోలాబ్‌), ఒరిస్సా- మధ్యప్రదేశాల ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడిన స్థలం వరకు, ఒరిస్సా 
శబరిలో లభ్యమయ్యే మొత్తం నీటిని వినియోగించుకోవచ్చును. 
(బి) ఈ దిగువ పేర్కొనబడిన ప్రాజెక్టు స్థలాల వరకు, శిబరి ఉపనదులలో (Tributaries & Sub- 
Tributaries) లభ్యమయ్యే నీటిని ఒరిస్సా ఉపయోగించుకోవచ్చును. 
(1) గోవిందాపల్లి ప్రాజెక్టు వరకు 
(ఎ) లింగియాపుట్టి గ్రామం వద్ద, ధర్మగెడ్డ నాలా స్థలం వరకు 
(బి) గోవిందాపల్లి గ్రామం వద్ద, జమ్మాడి స్థలం వరకు, 
(సి) దొరగుడాగ్రామం వద్ద, గారియానది స్థలం వరకు, 
(2) పొట్టెరు వాగు యొక్క ఉపనదిపై సాతిగుడ (Satiguda) ప్రాజెక్టు స్థలం వరకు, 
3) పరసానపల్లి గ్రామం వద్ద, శబరి ఉపనదిపై నున్న పరసానపల్లి (Parasanapalli) ప్రాజెక్టు 
స్థల వరకు 
(4) సూరికుంట గ్రామం వద్ద, పొట్టేరు వాగుమీద, పొట్టేరు ప్రాజెక్టు స్థలం వరకు 
(సి) పైన పేర్కొనబడిన 2(ఎ) మరియు 2(బి) క్లాజులలో నిర్దిష్టపరచిన వినియోగానికి అదనంగా, ఒరిస్సా 
తమ ప్రాజెక్టులకు, ఒక్కొక్కడానికి ఏడాదికి 1.5 టి. యం.సిలు మించకుండా, 40 టి యం. So వరకు 
నీటిని ఉపయోగించుకోవచ్చును. 
(డి) శబరి నది ఒరిస్సా - మధ్యప్రదేశ్‌ ల మధ్య ఉమ్మడి సరిహద్దుగా ఏర్పడిన స్థలానికి దిగువన కొ నది. 
శబరిలో కలిసే వరకు ఒరిస్సా తమ నీటిపారుదల ప్రాజెక్టులకు 27 టి.యం. నీటిని 
ఉపయోగించుకోవచ్చును. 
(ఇ) శబరిపై పైన పడి క్రింద నిర్మించబడే సాగునీటి ప్రాజెక్టు మరియు ఒరిస్సా మధ్యప్రదేశ్‌ నిర 
విద్యుదుత్పాదక పథకాలలో అవిరి రూపంలో తగ్గిపోయే నీటిని అదనంగా ఉభయ రాష్ట్రాలు, ర 


— 


62 


అంగీకరించిన ప్రకారం పంచుకోవాలి. ఒరిస్సా వాటా 10 టియంసిల కంటే ఎక్కువైతే, దానిని కేటాయించిన 
వాటిలో లెక్కగట్టాలి. 

(ఎఫ్‌) ఒరిస్సా మరియు ఆంధ్రపదేశ్‌ సీలేరు నదీ జలాలను, ఈ క్రింది నిబంధనలకు లోబడి, 
ఉపయోగించుకోవాలి. 

(ఎ) మద్రాసు ప్రభుత్వం, మరియు ఒరిస్సాల మధ్య మాచ్‌ కండ్‌ నదిపై డుచుమా జలపా వద్ద, 
విద్యుదుత్సాదనకు సంబంధించి 1946లో కుదిరిన ఒప్పందం. 

(బి) ఒరిస్సా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య సీలేరు నదీ జలాల వినియోగానికి సంబంధించి, 4 
సెప్టెంబరు, 1962లో జరిగిన తుది ఒప్పందం, 

(సి) భవిష్యత్తులో ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగబోయే ఒప్పందాలు, 

(డి) మార్కండ్‌ ప్రాజెక్టుకు ఎగువన, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ లు తమ అమలులోనూ / నిర్మాణంలో 
ప్రతిపాదనలోనూ వున్న ప్రాజెక్టులకు వినియోగించుకొనే మొత్తం నీరు 2 టి.యం. సిలకంటే ఎక్కువగా 
లేకుంటే దానిని మాచకండి విద్యుతృథకము వద్ద వారికున్న వాటా నీటికి విధించాలి. మరియు డుడుమా 
జలవార వద్ద జరిగే ne Goes Oe, దాని కనుగుణంగా తగ్గించుకోవాలి. 

అదేవిధంగా, మాచండి ప్రాజెక్టుకు దిగువన, మరియు బలిమెల ప్రాజెక్టుకు ఎవ ఒక్కొక్క ప్రాజెక్టుకు 
వినియోగించే నీటి పరిమాణం 2 టి. యం. bo కంటె ఎక్కువగా లేకుంటే, దానిని, o ద్యాం ప్రాజెక్టు వద్ద 
ఆయా రాష్ట్రాల వాటాలకు విధించాలి. 

(ఇ) గతంలో జరిగిన ఒప్పందాలలోని పరిమితులతో (Restridions) సంబంధం లేకు బలిమెల 
డ్యాముకు దిగువన సీలేరు నదీ జలాలను ఒరిస్సా అమలులోనూ నిర్మాణంలోనూ, / ప్రతిపాదనలో వున్న 
తమ ప్రాజెక్టులకు, బలిమెల రాముకు దిగువనున్న పరీవాహ ప్రాంతంనుండి లభించే నీటి నుంచి 
టి.యం.సిలకు మించకుండా వినియోగించుకోవచ్చును. దీనిని పైనున్న se» 2(సి) కింద అనుమతించండి 
40 టియంసిల పరిమాణం క్రింద లెక్కించాలి. 

(జి) పూర్తి జలాశయ మట్టం (FRL) -235 అడుగులు, మరియు అత్యధిక నీటిమట్టం (MWL) 
అడుగులతో, ఆంధ్రప్రదేశ్‌ దిగువ సీలేరు సాగునీటి పథకాన్ని నిర్మించుకోవచ్చును. దీనివలన, రెండు రాష్ట్రా 
ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆస్తులు మరియు భూమి ముంపుకు గురయితే, దానికి నష్టపరిహారాన్ని 
నిర్వాసితుల పునరావాస వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ భరించాలి. 

(హెచ్‌) 7- 8- 1978న కుదిరిన ఒప్పందానికి లోబడి, సీలేరు నదిలో పైన పేర్కొనబడిన (యఫ్‌) మరియు 
| & II (ఎ) నుండి (ఇ) వరకు వున్న క్లాజులలో ఒరిస్సా ప్రాజెక్టులకు అంగీకరించిన నీటి కేటాయింపును 
మినహాయించి, శబరి సబ్‌ బేసిన్‌లో మిగిలిన నీటిని ఆంధ్రప్రదేశ్‌ అమలులోనూ నిర్మాణంలోనూ!! 
ప్రతిపాదనలోనూ వున్న తమ ప్రాజెక్టులకు ఉపయోగించువకోవచ్చును. 


63 


(ఐ) అధ్యాయం (2) లోని షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్‌ పోలవరం ప్రాజెక్టును నిర్మించుకోటానికి నడు 
రాష్ట్రాలు అంగీకరించాయి. 

ముంపుకు గురైన భూభాగంపై సార్వభౌమాధికారం ఆయా రాష్ట్రాలకు వుంటుంది. 

- పోలవరం జలాశయం నుండి ఎట్టి వ్యయాన్ని ధరించకుండా ఒరిస్సా రాష్ట్రం 5 టియంసిలను 
ఎత్తిపోతల ద్వారా తీసుకొని, తమ భూభాగంలో ఉపయోగించుకోవచ్చును. దీనిని పైన se(2) లో 
ఒరిస్సాకు కేటాయించబడిన నీటి పరిమాణం నుండి తగ్గించాలి. 

- ఒరిస్సా తమ అటవీ మరియు ఖనిజ సంపదను, ఆంధ్రప్రదేశ్‌ తమ స్వంత ఖర్చుతో పోలవరం 
వద్ద నిర్మించిన సకల నౌకాయాన సౌకర్యాల /లాకుల ద్వారా రవాణా చేసుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్‌ తమ 
స్వంత సరుకుల రవాణాకు ఎంత రేటును విధిస్తుందో, అదే రేటును ఒరిస్సాకు కూడా విధించాలి. ఒరిస్సా 
తమ రాష్ట్రం . భాగంలో మత్స్య పరిశ్రమను మరియు నౌకాయాన సౌకర్యాన్ని (Bating) అభివృద్ధి 
పరచుకోవచ్చును. సాధారణ (General Clauses) 

3) సాధారణ sere» : (General Clauses) 

(1) ఒరిస్సా, దిగువ నున్న ఆంధ్రప్రదేశ్‌ తెలియజేసి, పైన పేర్కొనబడిన వార్షికంగా 15 టి.యం. 
సిల వినియోగాన్ని మించిన తమ ప్రాజెక్టుల నిర్మాణ స్థలాన్ని మార్చుకోవచ్చును. ఈ మార్పుల వల్ల పై జులలో 
నిర్దేశించబడిన పరీవాహ ప్రాంత విస్తీర్ణం తగ్గినా, లేక హెచ్చినా, దాని కనుగుణంగా, ఇతర నిర్దేశిత ప్రాజెక్టుల 
పరీవాహ ప్రాంతాలలో సర్దుబాటు చేసి, మొత్తం మీద సంబంధిత రాష్ట్రం ఎక్కువ నీటిని 
వినియోగించుకోకుండా ఏర్పాటు చేయబడుతుంది. 

పైన పేర్కొనబడిన (1) మరియు (2) క్లాజులలో పేర్కొనబడిన ప్రాజెక్టులలో, ఒక్కొక్క దాని 
వినియోగం 1.5 టి.ఎం.సిలకు ఎక్కువగా వుండి, 2.0 టి.యం. Set మించనప్పుడు, సంబంధిత 
రాష్ట్రాలతో సంప్రదించి, మొత్తం ఆయా రాష్ట్రాల కేటాయింపులకు భంగం కలుగని విధంగా, ప్రాజెక్టులను 
నిర్మించుకోవచ్చును. 
సం యం. చెన్నారెడ్డి సం॥ నీలమణి కౌత్తాయ్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒరిస్సా ముఖ్యమంత్రి 


64 


10. 29 జనవరి 1979న గోదావరి జలాల విభజనకు సంబంధించి, మహారాష్ట్ర, కర్నాటకల మధ్య జరిగిన 
ఒప్పందం 

అనుబంధం - a | నుండి Il 
(1) ఆంధ్రప్రదేశ్‌, పోలవరం నుండి కృష్ణకు మళ్ళించిన 80 టి ఎం సిల గోదావరి జలాలతో, కర్నాటక 
మహారాష్ట్రలకు లభించే ఉమ్మడి వాటా 35 టి యం సీలలో, 
కర్నాటక వాటా = 21 టి.యం సిలు 
మహారాష్ట్ర వాటా = 14 టి.యం సిలు 
(2) ఆంధ్రప్రదేశ్‌ 80 టియంసిలకు మించి, గోదావరి జలాలను కృష్ణకు మళ్ళిస్తే, ఆ అధిక నీటి వాటాకు 
మహారాష్ట్ర, కర్నాటకల మధ్య 14.21 నిష్పత్తి వర్తించదని, మహారాష్ట్ర స్పష్టం చేసింది. 
(3) నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన, మహారాష్ట్ర కు కేటాయించబడిన మంజీరానదీ జలాలనుండి 
టి.యం.సి నీటిని తమకు యిమ్మన్న కర్నాటక అభ్యర్థనను మహారాష్ట్ర తిరస్కరించింది. దీనికి కర్నాల 
అంగీకరించింది. 


సం॥ సం॥ 
కార్యదర్శి ప్రత్యేక కార్యదర్శి, 
మహారాష్ట్ర నది పారుదల శాఖ కర్నాటక నీటిపారుదల శాఖ 


65 


11. 2 ఏప్రిల్‌, 19805 ఆంధ్రప్రదేశ్‌ - మధ్యప్రదేశ్‌ మరియు ఒరిస్సాల మధ్య జరిగిన ఒప్పందం 
అనుబంధం- జి (Annexure- G) 

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందటానికి ఈ దిగువ పేర్కొనబడిన 
అంశాలపై అంగీకారం కుదిరింది. 

1) పోలవరం ప్రాజెక్టు స్పిలే (Spillway) ను, 1140 అడుగుల జలాశయం మట్టం వద్ద 36 లక్షల 
క్యూసెక్కుల వరద పరిమాణాన్ని, మరియు 130 అడుగుల వద్ద 20 లక్షల క్యూసెక్కులకు తగ్గని వరద 
పరిమాణాన్ని విడుదలచేసి సామర్థ్యంతో రూపకల్పన చేయాలి. 

2) జూన్‌ నెలలో పోలవరం జలాశయంలోనికి చేరే వరద పరిమాణం 3 లక్షల క్యూసెక్కులకు 
మించినట్లయితే . జలాశయంలోని నీటి మట్టాన్ని 4145 అడుగులకు మించి వుంచగూదదు. 

3) ఎగువనున్న కొలత కేంద్రాల నుండి (Gauging Centres) వరద హెచ్చరిక అందగానే, ఒప్పందంలో 
నిర్దెశింపబడినట్లుగా, జలాశయం నీటి మట్టాలను ఈ క్రింది విధంగా క్రమబద్ధీకరించాలి. 

ఎ) పోలవరం జలాశయంలోనికి చేరే వరద ప్రవాహం ౨3లక్షల క్యూసెక్కుల నుండి, 10 లక్షల 
వ్యాస్కులకు పెరిగెటప్పుడు, జలాశయ నీటిమట్టాన్ని 145 అరుగుల నుండి 140 అడుగులకు క్రమబద్దంగా... 
తగ్గించాలి. 

బి) వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కుల నుండి 20 లక్షలకు పెరిగేటప్పుడు, జలాశయంలోని 
నీటి మట్టాన్ని + 130 అడుగులకు మించకుండా క్రమంగా తగ్గించాలి. 

సి) వరద ప్రవాహం 20 లక్షల క్యూసెక్కుల పరిమాణాన్ని మించినప్పుడు, గేట్ల నన్నిటిని 
తెరవాలి. 

(&) వరద ప్రవామం 10 లక్షల క్యూసెక్కులకు తగ్గినప్పుడు, జలాశయ నీటి మట్టాని 140 
బడుగులకు, మరియు వరదా ప్రవాహం ౨3లక్షల క్యూసెక్కులు, మరియు అంతకంటే తక్కువ పరిమాణానికి 
తగ్గిపోయినప్పుడు జలాశయ నీటి మట్టాన్ని 145 అడుగులలకు క్రమంగా పెంచుకోవాలి. 

- కాని జులై, ఆగస్టు నెలలలో, జలాశయ మట్టాన్ని + 145 అడుగులకు మించకుండా చూడాలి. 

ఇ) సెప్టెంబరు 1న లేక తరువాత, జలాశయంలోకి చేరే వరద ప్రవాహం 1 లక్ష క్యూసెక్కుల 10 
తక్కువగా నున్నప్పుడు, పైన (ఎ) నుండి (సి) క్షాజులను పరిగణనలోకి తీసుకొని, పోలవరం జలాశయ 
పట్టాన్ని క్రమంగా 145 అడుగులకు మించి పెంచుకోవచ్చును. 

4) ఒరిస్సా రాష్ట్రంలో 150 అదుగులు మట్టానికి పైనున్న భూమిని, ఆస్తులను పోలవరం ప్రాజెక్టు సంభవించే 
ముంపు నుండి సంరక్షించడానికి అవసరమైన తూములతో పోత్రగట్లను (Embankments) పోలవరం 
ప్రాజెక్టు ఖాతాలో నిర్మించి, నిర్వహించాలి లేదా ఆ రాష్ట్రం కోరిన పక్షంలో, ముంపు భూమిక ఆంధ్రప్రదేశ్‌ 
నష్టపరిహారం చెల్లించాలి. 

5) (ఎ) పై విధంగానే మధ్యప్రదేశ్‌ లో మునిగిపోయే + 150 అడుగుల మట్టానికి వైపున్న భూములకు 
కట్టడాలకు నష్టపరిహారం, మరియు నిర్వాసితుల పునరావాస కార్యక్రమాల కయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదే 
భరించాలి. లేదా, 


66 


(8) చాలినంత పరిమాణం గల తూములతో పోతగిట్లను తగు విధంగా నిర్మించి, నిర్వహించారు. 

- మధ్యప్రదేశ్‌ కోరిన ప్రకారం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పైన పేర్కొనబడి 
(ఎ) లేక (బి) రాజులలోని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్‌ పూర్తిచేయాలి. 

(సి) ఒకవేళ మధ్యప్రదేశ్‌లో + 150 అడుగుల మట్టానికి పైనున్న భూములకు ఎట్టి నష్టం లేక, వారి 
కలిగినట్లయితే దానికి మధ్యప్రదేశ్‌ జిల్లా కలెక్టరు నిర్ణయించిన ప్రకారం నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ 
చెల్లించారు. 

(8) మధ్యప్రదేశ్‌లో పోలవరం పూర్తి జలాశయ మట్టం +150 అడుగుల అంచు వెంబడి 
Periphery సుమారు ఒక కిలో మీటరు దూరంలో, జి.టి.యస్‌. బెంచ్‌ మార్కులను (GTS Bench 
marks) కలుపుతూ, శాశ్వతమైన బెంచ్‌ మార్పులను ఏర్పాటు చేయాలి. 
సం॥ సం॥ సం॥ 
ఆంధ్రప్రదేశ్‌ కేట్‌ జనరల్‌ మధ్యప్రదేశ్‌ సీనియర్‌ న్యాయవాది ఒరిస్సా న్యాయవాది 
12. భారత ప్రభుత్వ, నీటిపారుదల శాఖ, మరియు కేంద్రజల సంస్థ తరఫున న్యాయవాది సమర్పించిన 
వివరణ (Statement) 

అనుబంధం - హెచ్‌ (Annexure- గ). 

భారతప్రభుత్వ (నీటిపారుదల శాఖ) సాగునీటి, విద్యుత్‌ మంత్రిత్వశాఖ మరియు కేంద్ర జల సంస్థ: 
ట్రిబ్యూనల్ని ఈ క్రింది వివరణలను సమర్పిస్తున్నాయి. 

(1) +150 అడుగుల పూర్తి జలాశయ మట్టం / అత్యధిక నీటి మట్టంలో పోలవరం ప్రాజెక్టుకు 
సాధ్యమైనంత త్వరితగతిని అనుమతిని మంజూరు చేయాలి. 

(2) పోలవరం డ్యాము రూప రచనను (Design) మరియు దాని కార్యచరణ అనుసూచిని (Operation 
schedule) కేంద్ర జల సంస్థలకు వదిలిపెట్టాలి. ఆచరణయోగ్యత మేరకు, 2 ఏప్రిల్‌ 1980న జరిగిన 
ఒప్పందంతో సహా, రాష్ట్రాల మధ్య జరిగిన అన్ని ఒప్పందాలను పరిగణనలోకి తీసుకొని, కేంద్ర జలసంస్థ 
తగు నిర్ణయాలను చేయాలి. 

(3) 2 ఏప్రిల్‌, 1980న జరిగిన ఒప్పందంలో సూచించబడిన కార్యాచరణ అనుసూచికలో ఏదైనా 
మార్పులను చేయాలంటే, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలతో చర్చించిన తర్వాతనే మార్పులను 
చేయాలి. 

- రూపకల్పన (Design) కు సంబంధించిన అన్ని అంశాలను కేంద్ర జలసంస్థ నిర్ణయానికే 
విడచిపెట్టాలి. 

3- 4- 1980 Zoll కేంద్రప్రభుత్వ నీటిపారుదల శాఖ, 
మరియు కేంద్ర జలసంస్థ తరపు న్యాయవాది 


67 


13. గోదావరి నదీ యొక్క ఉపపరివాహ ప్రాంతాలు (Sub- Basins) 
అనుబంధం (Annexure- 1) 

1) జి- 1 ఎగువ గోదావరి సబ్‌ బేసిన్‌ (Upper Godavari Sub Basin) ఈ ఉపపరీవాహ ప్రాంతం 
గోదావరి జన్మస్థలం నుండి మంజీర నది సంగమించే వరకు వ్యాపించి యున్నది. ప్రవర, పూర్ణ, మంజీరా 
నదుల పరీవాహ ప్రాంతాలు దీని నుండి వేరుచేయబడి ప్రత్యేకంగా పరిగణింపబడుచున్నవి కాని, గోదావరిలో 
కలిసే యితర ఉపనదుల పరీవాహ ప్రాంతం మాత్రం ఎగువ గోదావరి సబ్‌ బేసిన్‌లో చేరి యున్నది. 
2) జి- 2 ప్రవర సబ్‌ బేసిన్‌ (Pravara Sub- Basin) ప్రవర మరియు మూల నదులు మొత్తం 
పరీవాహ ప్రాంతం దీనిలో చేరి యున్నది. 
3) 2-3 : పూర్ణ సబ్‌ బేసిన్‌ (Purna Sub- basin): దీనిలో పూర్ణానది మరియు దాని ఉపనదులు 
పరీవాహ ప్రాంతం మొత్తం చేరియున్నది. 
4) 8-4: మంజీరా సబ్‌ బేసిన్‌ (Manjira Sub- basim) దీనిలో తీర్థ, కరంజా, హల్ది, లెండి మరియు 
మానార్‌ ఉపనదులతోపాటు, మొత్తం మంజీరానదీ పరీవాహ ప్రాంతం చేరి యున్నది. 
5) జి- 5: మధ్య గోదావరి సబ్‌ బేసిన్‌ (Middle Godavari Sub- basin) : మానేరు, ప్రాణహిత 
నదులను మినహాయించి, మంజీర నదీ సంగమం నుండి, ప్రాణహితా నదీ సంగమం వరకు వున్న గోదావరీ 
పరీవాహ ప్రాంతమంతా, మధ్యగోదావరి సబ్‌ బేసిన్‌లో చేరియున్నది. 
6) జి- 6: మానేరు సబ్‌ బేసిన్‌ (Maner Sub- basin) ఉపనదులన్నిటితో కలిసి, మానేరు నదీ పరివాహం 
ప్రాంతమంతా దీనిలో చేరి యున్నది. 
7) జి- T: పెన్‌ గంగ సబ్జెసిన్‌ (Penganga Sub- basin) వాగ్గానదిలో కలిసి వరకు, ఉపనదులన్నిటిలో 
కలిసి యున్న పెన్‌ గంగ పరీవాహ ప్రాంతం మొత్తం ఈ సబ్‌ బేసిన్‌లో చేరియున్నది. 
(8) &- 8: avr» సబ్బేసిన్‌ (Wardha Sub- basin) వాగ్గానది వైన గంగలో కలిసే వరకు పెనుగు 
పరీవాహ ప్రాంతాన్ని మినహాయించి, తక్కిన ఉపనదులన్నిటితో కలిసి యున్న వాగ్గానదీ పరీవాహ ప్రాంతం 
వార్థా సబ్‌బేసిన్‌లో చేరి యున్నది. 
9) జి-9 ప్రాణహిత సబ్దేసిన్‌ (Pranhita Sub- basin) వైనంగ జన్మస్థలం నుండి వారాని సంగమం 
వరకు, మరియు ప్రాణహిత గోదావరిలో కలిసే వరకు ఈ సబ్‌ బేసిన్‌ వ్యాపించి యున్నది. దీనిలో పెన్‌ గంగ, 
వార్దా నదుల సబ్‌బేసిన్‌లను (&- 7, జి- 8) మినహాయించి, వైన్‌ గంగ, ప్రాణహిత నదుల ఉపనదులన్ని 
యొక్క పరీవాహ ప్రాంతం కలిసి యున్నది. 
10) జి-10: దిగువ గోదావరి (Lower Godavari Sub- basin) ప్రాణహిత సంగమం నుండి 
సముద్రంలో కలిసి పడకు, గోదావరి దిగువ భాగంలోని గోదావరి పరివాహ ప్రాంతమంతా దీనిలో. చేరి 
యొక్కడినీ, ఆంధ్రపతి, శబరి నదుల పరీవాహ ప్రాంతం (జి- 11, జి- 12) మాత్రం దీనిలో చేరక ప్రత్యేకంగా 
పరిగణింపబడుచున్నవి. 
11) జి - 11: ఇంద్రావతి సబ్‌ జేసిన్‌ (Indravali Sub- basin) ఇంద్రావతి నది జన్మస్థానం నుండి 
గోదావరి బేసిన్‌ చేరియున్నది. 
12) &- 12: శబరి సబ్‌ బేసిన్‌ (Sabari Sub- besin) 

శబరి నది జన్మస్థానం నుండి, గోదావరితో కలిసే వరకు, సీలేరుతో సహా అన్ని ఉపనదులతో కూడిన 
మొత్తం పరీవాహ ప్రాంతం ఈ సబ్‌ బేసిన్‌ లో చేరి యున్నది. 


68 


5. గోదావరి జల వివాదాల ట్రిబ్యూనల్‌ యొక్క తదుపరి నివేదిక 
(Further Report of the Godavari Water Disputes Tribunal) 

గోదావరి జల వివాదాల పరిష్కారానికి జస్టిస్‌ ఆర్‌.యస్‌. బచావత్‌ చైర్మన్‌ గానూ, శ్రీ డి.యులు 
భండారి మరియు $ డి.యయం. సేన్‌ సభ్యులుగానూ కేంద్ర ప్రభుత్వంచె 10- 4- 1969న గోదావరి వివాదాల 
ట్రిబ్యూనల్‌ ఏర్పాటు చేయబడింది. 

'టైబ్యూనల్‌, అంతర్రాష్ట్ర వివాదాల చట్టం, 1956 యొక్క సెక్షన్‌ BCE) క్రింద నిర్దశింపబడును 
అంశాలను పరిశీలించి 27- 11- 1979న కేంద్ర ప్రభుత్వానికి తమ ఏకగ్రీవ నిర్ణయంతో ఒక నివేదికను 
సెకు 5 (2) క్రింద అందబేసింది. 

దానిపై భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు 1956 చట్టంలోని 
సెక్షర్లు 5(3) క్రింది. 26- 2- 1980వ తేదీన తగు వివరణలను కోరుతూ, నాలుగు ప్రత్యేక నిర్దెశాలను 
(Relet ences) ట్రబ్యూనల్‌ ముందు దాఖలు చేశాయి. 

- 25-2-19805 తేదీన దాఖలు చేయబడిన కేంద్ర ప్రభుత్వ నిర్దేశానికి మహారాష్ట్ర, కర్నాటక 
ఆంధ్రప్రదేశ్‌ లు తమ జవాబులు నందజేశాయి. 

- 25-2- 1980వ తేదీన ఆంధ్రప్రదెశనే దాఖలు చేయబడిన SOS, మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు తమ జవాబులనందజేశాయి. 
- 25- 2- 1980వ తేదీన మధ్యప్రదేశ్‌ చే దాఖలు చేయబడిన నిర్దేశానికి, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర 
కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలు తమ జవాబులనందజేశాయి. 
- 26- 2- 1980వ తేదీన మహారాష్ట్రచే దాఖలుచేయబడిన నిర్దేశానికి, కర్నాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ 
రాష్ట్రాలు తమ జవాబుల నందజేశాయి. 
- భారత ప్రభుత్వం మాత్రం, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర దాఖలు చేసిన, నిర్దెశాలకు ఎస్టీ 
జవాబులను యివ్వక, వాటిపై మౌలికమైన అభిప్రాయాల సమర్పణకు, తమ హక్కును అట్టిపెట్టుకుంది. 
- కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలు తమ తరఫున ఏప్రత్యేక నిర్దేశాలను దాఖలుచేయలేదు. వారు 
సమర్పించిన జవాబులతోనే వారి విచారణాంశాలు (Cases) ప్రస్తావించబడ్డాయి.. 

పైన పేర్కొనబడిన నిర్దెశాలపై విచారణ ట్రిబ్యూనల్చే 19-3- 1980న ప్రారంభించబడి, 3-4- 
19808 ముగించబడింది. 

భారత ప్రభుత్వం, మరియు కక్షిదారులైన రాష్ట్రాలచే దాఖలు చేయబడిన నిరేశాలలో పేర్కొనబడిన 
ముఖ్యాంశం. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై ట్రిబ్యూనల్‌ యొక్క నిర్ణయానికి సంబంధించినదై 
యున్నది. ఈ విషయ ప్రాధాన్యతను గుర్తింది. ట్రిబ్యూనల్‌ తదుపరి అధ్యాయంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర 
రాష్ట్రాలు పోలవరంపై లేవనెత్తిన వివిధాంశాలను గురించి, సవివరంగా స్పష్టీకరించింది. 

అట్టి స్పష్టీకరణలు మరియు నిర్ణయాల ఫలితంగా, ట్రిబ్యూనల్‌ గతంలో జారీచేసిన తమ తొలి 
నివేదికకు జతచేసిన తుది ఉత్తరువును (Final Order) సవరించి 7 జూలై 1980న కేంద్ర ప్రభుత్వానికి 
అందజేసింది. 


69 


6. పోలవరం ప్రాజెక్టు : 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ దిగువ ప్రయోజనాల కొరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 
ప్రతిపాదించింది. 
1) తమ భూభాగంలోని విశాల ప్రాంతాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడానికి, కుడివైపున కృష్ణాన వరకు 
మరియు ఎడమవైపున విశాఖపట్నం వరకు కాలువల ద్వారానూ, మరియు రెండువైపులా ఎత్తిపోతల పథకాల 
ద్వారానూ నీటి నందించటం. 
2) తమ భూభాగంలో గృహసంబంధమైన మరియు పారిశ్రామికావసరాలకు నీటి నందించటం: 
3) విద్యుదుత్సాదనకు, మరియు, 
4) గోదావరి జలాలను, కృష్ణానదికి మళ్ళించి, Ges సాగునీటి అవసరాలను తీర్చి, దానికి సవర 
పరిమాణంగల నీటిని నాగార్జునసాగర్‌ ద్యాముకి ఎగువన ఆపివుంచుకొని, దానిని ఆంధ్రప్రదేశ్‌, కర్మాన 
మహారాష్ట్రలలో వినియోగించుకోవడం. 

ఆంధ్రప్రదేశ్‌ la, 19785 తేదీన పోలవరం ప్రాజెక్టు నివేదికను ట్రిబ్యూనల్‌ పరిశీలనకై రాజలు 
OPEC చెసింది. అంతకు ముందు 1 మార్చి, 19785, ఆంధ్రప్రదేశ్‌ పోలవరం ప్రాజెక్టు. 1వ దశ 
నివేదికను అనుమతి కొరకు, కేంద్ర జల సంస్థకు సమర్పించింది. దీని నకలును ట్రిబ్యూనల్‌ ముందు దాఖలా 
పరచింది. 


- పూర్తి జలాశయ మట్టం (FRL) + 150 0 అడుగులు 
స్పిల్‌వే అలుగుమట్టం (Spill way crest level) 494 0 అడుగులు 

గేట్లు ఎత్తు 42 అడుగులు (+94 00 నుండి + 13600 అడుగుల వరకు 

ముందుగోడ (Breast wall) +136. 0 అడుగుల నుండి 


+ 150 అడుగులు, మరియు పై వరకు, 
- గేట్ల సంఖ్య 50 పరిమాణం 50x42 అడుగులు 
- ముందుగోడ (Breast wail) 36.0 నుండి + 150 అడుగులు 
- కనీస నీటి విడుదల మట్టం (MDDL) + 145.00 అడుగులు 
- జలాశయం యొక్క సజీవ నిల్వ సామర్థ్యం (Live storage) 
—28.31 టి.యం సిలు, (+145 + 50.0 అడుగుల మధ్య) 
- ఎడమ గట్టున, మరియు కుడి గట్టున గల రెండు కాలువల పూర్తి ప్రవాహ సామర్థ్యం ఒకొ 
10,000 క్యూసెక్కులు 


70 


మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు గోదావరి జలాలను కృష్ణలోకి మళ్ళించి, తద్వారా కృష్ణా జలాలను 
అధిక పరిమాణంలో వినియోగించుకోటానికి, ఆందోళన చేయసాగాయి. ఈ వివాద పరిష్కారానికి 
కర్నాటకతో 4 ఆగష్టు, 1978న ఆంధ్రప్రదేశ్‌, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొంది (అనుబంధం- సి) ఈ 
ఒప్పందానికి మహారాష్ట్ర కూడా పార్టీయే. 


ఎ) పూర్తి జలాశయ మట్టం (FRL) / అత్యధిక నీటి మట్టం (MWL) + 150 అడుగులు పోలవరం 
ప్రాజెక్టుకు కేంద్ర జలసంస్థ అనుమతి మంజూరుకు (Clearance) లోబడి, పోలవరం ప్రాజెక్టు నుండి 
ఆంధ్రప్రదేశ్‌ 80 టి.యం.సిల గోదావరి నీటిని, విజయవాడ ఆనకట్టకు ఎగువన కృష్ణానదికి మళ్ళించి, 
దానికి సమాన పరిమాణం గల నీటిని నాగార్జునసాగర్కు ఎగువన ఆపివుంచుకొని, వినియోగించుకోటానికి 
అంగీకరించింది. 
బి) పైన పేర్కొనబడిన 80 ë యం.సిల నీటి పరిమాణంలో ఆంధ్రప్రదేశ్‌ 4౨ టి యం.సిలు, కర్నాటక, 
మహారాష్ట్రలు కలిసి 35 టి యం.సిల వాటాను పొందటానికి ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలు అంగీకరించాయి. 
అయిదు పార్టీ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలపై ఒక సమగ్రమైన ఒప్పందం కుదిరిన తర్వాత 3 నెలల 
లోపల పోలవరం ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంస్థకి సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
డి) గోదావరి జలాల మళ్ళింపు (Diversion) కు అవసరమైన మొత్తం వ్యయాన్ని భరించటానికి 
ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
ఇ) వాస్తవమైన మళ్ళింపుతో నిమిత్తం లేకుండా, కేంద్ర జలసంస్థ పోలవరం ప్రాజెక్టుకు అనుమతి నిచ్చిన తేదీ 
నుండి, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు తమ వాటా 35 టి.యంసి.ల నీటిని వాడుకోవడానికి స్వేచ్చను కలిగి 
వుంటాయి. 
ఎఫ్‌) ఒకవేళ 80 టి.యం. సిలకు మించి ప్రతిపాదిత /పోలవరం ప్రాజెక్టు నుండి గోదావరి జలాలు, కృష్ణకు 
మళ్లించబడినట్లయితే, అలా అదనంగా మళ్లించబడే నీటిని మూడు రాష్ట్రాల మధ్య పై సబ్‌ కాజులో 
పేర్కొనబడిన నిష్పత్తిలో పంచుకోవటానికి అంగీకరించబడింది. 

ఈ ఒప్పందం క్రింద కేంద్ర జలసంస్థచే పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఆంధ్రప్రదేశ్‌ దృష్టిలోనే గాక, 
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల దృష్టిలో కూడా ప్రాముఖ్యతను సంతరించుకొంది. 

+150 అడుగుల పూర్తి జలాశయ మట్టంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల, ఆంధ్రప్రదేశ్‌ , 
మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలలోని భూములు ముంపుకు గురవుతాయి ఆగస్టు 19785 తేదీన, ఆంధ్రప్రదేశ్‌ , 
మధ్యప్రదేశ్‌ కుదుర్చుకొన్న ఒప్పందంలో (అనుబంధం- బి) కొంలా (Konta: వర్ష, పోలవరం జలాశయ 
నిర్మాణం వ వెనుకకు తన్నిన నీరు (Back waters) 150 అడుగులకు మించకుండా వుండే పరతుకు మ 


71 


4 అంగీకరించింది. వెనుకకు తన్నిన నీటి మట్టం 150 అడుగులకు మించకుండా వుండే విధంగా కేంద్ర 
సంస్థతో సంప్రదించి, అత్యధిక సంభావ్య వరద ప్రవాహానికి (Maximum probable Flood) పోలవరం 
ప్రాజెక్టును రూపొందించాలి. ఇదే పరితులతో ఒరిస్సాలో మోటు వచ్చి వెనుకకు తన్నిన నీటి మట్టం 13 
అడుగులకు మించకుండా వుండేటట్లు ప్రాజెక్టు నిర్మాణానికి 15 డిశంబరు, 19785 ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాల 
మరో ఒప్పందాన్ని (అనుబంధం- డి) కుదుర్చుకొంది. 

తమ తొలి నివేదికలో (Original Report), ట్రిబ్యూనల్‌, రాష్ట్రాల మధ్య జరిగిన అన్ని 
ఒప్పందాలను పరిశీలించి, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో మోటుకొంటా వద్ద వెనుకకు తన్నిన నీరు 1180 
అడుగుల మట్టానికి మించకుండా, +150 అడుగుల పూర్తి జలాశయ మట్టంతో పోలవరం డ్యామును 
నిర్మించడంలో కొంత ఇబ్బంది వుంటుందని భావించింది. పోలవరం డ్యాము నిర్మాణం వల్ల మధ్యప్రదేశ్‌, 
ఒరిస్సా రాష్ట్రాలతో +150 అడుగులకు మించిన ముంపును కొన్ని సముచిత రక్షణ ప్రక్రియ (Proper 
safeguards) చేపట్టడం ద్వారా నివారించవచ్చునని ట్రిబ్యూనల్‌ అభిప్రాయ పడింది. 
ఆంధ్రప్రదేశ్‌ స్వీయ అభిమతానుసారం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, ఈ దిగువ పేర్కొనబడిం రక్షణ 
ప్రక్రియలను చేపట్టడానికి అంగీకారాన్ని తెలిపింది. 
(1) పోలవరం డ్యాము యొక్క స్విల్వే (Spilway). గేట్ల సంఖ్య మరియు పరిమాణానికి సంబంధించ 
రూపరచన (Design) ను కేంద్ర జలసంస్థకు వదలాలి, కాని కేంద్ర జలసంస్థ ప్రాజెక్టు పూర్తి జలాశయం 
చుట్టాన్ని 150 అడుగులకు ఉంచాలి. 
(2) పోలవరం డ్యాము నిర్మాణం వల్ల కొంటా/ మోటూ వద్ద వెనకకు తన్నిన నీటి ముంపు +150 అడుగులు 
మించకుండా, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలలో నిర్మించవలసిన పోతగట్ల (Embankments) యొక్క 
ఎక్కడి వాటి నిర్మాణ స్థలాలను కేంద్ర జల సంస్థ నిర్ధారించాలి. 
(3) అవసరమైన సంరక్షక పోతగట్ల (Protecdive Embankments) నిర్మాణానికి మరియు వాటి 
పోషకు కావలసిన మొత్తం వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ భరిస్తుంది. 
(4) డ్యాముకు ఇరువైపులానున్న కాలువల పూర్తి నీటి మట్టాన్ని (Full Supply level) 2 అడుగ 
తగ్గించటానికి ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా వున్నది. 
(5) పోలవరం డ్యాము నిర్మాణం వల్ల ఏర్పడే ముంపు నీటి మట్టం తీవతరంగాకుండా జలాశయ మట్టం 
క్రమబద్ధీకరించబడుతుంది. 
(6) గోదావరీ జల వివాదాల ట్రిబ్యూనల్‌ ఈ దిగువ పేర్కొనబడిన కొన్ని ఇతర రక్షణ ప్రక్రియలను కేంద్ర 
సంస్థ పరిశీలనకు సూచించింది. 

(1) జూన్‌1వ తేదీ నుండి సెప్టెంబరు 30 వరకు వర్షబుతువులో పోలవరం జలాశయ మట్టాన్ని 
నిర్ణయించబడిన పూర్ణ జలాశయమట్టం 150 అడుగులకంటే తక్కువగా వుంచాలని కేంద్ర జల సం 


72 


భావించినట్లయితే ఆంధ్రప్రదేశ్‌ మట్టాన్ని మించకుండా వుండేటట్లు చూడాలి. ఒకవేళ జలాశయ మట్టం 
స్థాయిని మించినట్లయితే, సాధ్యమైనంత త్వరలో దానిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. 

(2) మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలలో కొంటా /మోటు వద్ద వెనుకకు తన్నిన నీటి ప్రవాహ ప్రభావం: 
వల్ల ముంపు విస్తీర్ణం పెరగకుండా వుండే విధంగా పోలవరం రాష్ట్రం స్విల్వే యొక్క వరద ప్రవాహ సోమతను. 
Flood Disposal Capadty) కేంద జలసంస్థ ఆదేశాలకనుగుణంగా అమలు చేయాలి. 

(3) పోలవరం డ్యాము నిర్వహణను ( Operation) ఆరంభించక ముందే ప్రధాననది మీద నూ 
దాని ముఖ్య ఉపనదుల మీదనూ కేంద్ర జలసంస్థతో సంప్రతించి, వరద హెచ్చరిక కేంద్రాన్ని (Flood 
warming Stations) నెలకొల్పాలి. ఈ కేంద్రాలను నిస్తంత్రీకరణ పరికరాలతో (Wireless 
Equipment అనుసంధించాలి. 

పోలవరం ప్రాజెక్టుకు అనుమతిని యిచ్చేటప్పుడు, కేంద్ర జల సంస్థ పైన పేర్కొనబడిన రక్షణ 
ప్రక్రియలన్నిటిని విధించాలనీ, వాటిని ఆంధ్రప్రదేశ్‌ పాటించాలనీ ట్రిబ్యూనల్‌ అభిప్రాయపడింది. ట్రిబ్యూనల్‌ 
అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ మధ్య 4 er, 19785 కుదిరిన 
ఒప్పందానికి దిగువ పేర్కొనబడిన సవరణలను చేయాలని ఆదేశించింది. 

(1) “క్షాజు- 7(ఎ) లో మార్చి 1978 మరియు మే, 1978న సమర్పించిన పోలవరం ప్రాజెక్టు నివేదికలో 
పేర్కొనబడిన ప్రాంతాలనన్నిటికీ సాగునీటి సౌకర్యాన్ని కల్పించేటట్లుగానూ, ఇతర ప్రయోజనాలనన్నిటినీ 
పొందగలిగేటట్టుగానూ, 80 టి. యం. నీలు లేక అంతకంటే ఎక్కువ పరిమాణంలో గోదావరి జలాలను 
కృష్ణకు మళ్ళీంచగలిగే విధంగానూ, పూర్తి జలాశయమట్టం / అత్యధిక నీటి మట్టం +180 అడుగులు లేక 
కేంద్ర జలసంస్థనే అవసరమని భావించబడిన, సాంకేతికంగా సాధ్యపడే మరే ఇతర నీటి మట్టంగానీ" అన్న 
వాక్యాలను కలపాలి. 

2) క్లాజు-7 (ఎ) తర్వాత “పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పెరిగి ముంపు విస్తీర్ణం మహారాష్ట్ర- 
మధ్యప్రదేశ్‌- ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆగష్టు 1978న జరిగిన ఒప్పందం మరియు ఆంధ్రప్రదేశ్‌ - ఒరిస్సా మధ్య 
15 డిశంబరు 19785 జరిగిన ఒప్పందం మరియు తదుపరి జరిగే ఏ ఒప్పందంలోనైనా పేర్కొనబడిన 
వెనుకకు తన్నిన నీటి మట్టానికి మించకుండా వుండేటట్లు చూడాలి." 


73 


భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేసిన నిర్ధేశం 
(Reference) లోని అంశాలు: 

నిర్దెశంలోని స్పష్టీకరణ - 3 (Clarification 3) లో ఈ విధంగా పేర్కొనబడింది. 
1) గోదావరి పోలవరం జలాశయం చిట్టచివరి (Terminal) జలాశయం పటం చల్ల, జాతీయ 
ప్రయోజనాల్ని మరియు ఎగువ ప్రాంతాలకు సంభవించే ముంపును పరిగణనలోకి తీసుకొ వ్యాము స్థలం 
వద్ద పూర్తి జలాశయ మట్టం 4150 అడుగులుగా నిర్జారించాలని కేంద్ర అభిప్రాయపడుతోంది. 
2) సాధారణంగా, ఎగువ భాగంలో జరిగే ముంపు మట్టం యొక్క ప్రసక్తి లేకుండా, ధ్యాము వద్ద పూ 
జలాశయ మట్టాన్ని నిర్ధారించడం అనవాయితీ, 
3) పోలవరం డ్యాము నిర్మించకముందు ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ లో జరిగే ముంపు కంటే డ్యాము 
నిర్మించిన తర్వాత వెనుకకు తన్నిన నీటివల్ల జరిగే అధిక ముంపును సాధ్యమైనంత తక్కువగా వుంచాలి. 
4) ఈ సందర్భంలో తీసుకోవలసిన అవసరమైన రక్షణచర్యలను కేంద్ర జల సంస్థతో సంప్రతించి రూపమ 
చేసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ కి వదలి పెట్టాలి. 

ట్రిబ్యూనల్‌ ముందు విచారణ జరిగే సందర్భంలో భారత ప్రభుత్వ న్యాయవాది. ఆంధ్రప్రదేశ్‌ 
ప్రతిపాదించిం చోట పూర్తి జలాశయ మట్టం / అత్యధిక నీటి మట్టం (FRLUMWL) - 150 అడుగులతో 
పోలవరం వ్యాస నిర్మాణం సాంకేతికంగా సాధ్యమేనని వ్రాతపూర్వకంగా తెలియజేశారు. ఇది 26 మార్చి, 
198 జారీచేయబడిన ట్రిబ్యునల్‌ ఉత్తరువులో నమోదు చేయబడినది. 

భారత ప్రభుత్వం తమ వాదనలను కొనసాగిస్తూ, "ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన భోగట్టా (Data 
వివరములు (Partidiars), మహారాష్ట్ర చేసిన నివేదనలు (Submissions) మరియు ట్రిబ్యూ పరిశీలనను 
పరిగణనలోనికి తీసుకొన్నప్పుడు కొంటా/మోటు ప్రాంతాల వద్ద ముంపు నీటి మట్ట అదుగులకు 
మించకుండా పోలవడం ప్రాజెక్టుకు తుదిరూపరచన ఆచరణము కాకపోవచ్చునన్న అభిప్రాయాన్ని 
వెలిబుచ్చింది. ఈ అభిప్రాయాన్ని దృష్టిలో వుంచుకొని, ట్రిబ్యూనల్‌ తమ తుది ఉత్తరువును తగు విధంగా 
సవరించవలసిందిగా అభ్యర్థించింది. 

ట్రిబ్యూనల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలుపరచిన Iso 
(Reference) మరియు జవాబుల లోని ముఖ్యాంశాలు ; 
1) పోలవరం డ్యాము లేనప్పుడు మోటు/కొంటా వద్ద నెలకొన్న వరద నీటి చుట్టాల వాస్తవ పరిస్థితిపై 
పార్టీ రాష్ట్రాలకు సరియైన అవగాహన లేనందువల్ల, 7 జగష్టు 1978 మరియు 15 డిశంబరు, 1978వ 
తేదీలలో రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలలో కొన్ని తప్పులు దొర్లాయి. 


74 


2) పోలవరం ప్రాజెక్టు లేకుండానే, కొన్ని అధిక వరద ప్రవాహ సమయాలలో మోటు గొంట వద్ద 150 
అడుగులకు పైనే నీటి మట్టం ఉంటోంది. కనుక (1) లో పేర్కొనబడిన ఒప్పందాలను సవరించవల 
లేనట్లయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యపడదు. 
3) మరియు పూర్తి జలాశయ మట్టం + 150 అడుగుల మట్టానికి సంబంధించిన రెండు రాజులను అమలు 
చేయటం అసాధ్యమవుతుంది. 
4) 36 లక్షల క్యూసెక్కుల అత్యధిక వరద ప్రవాహ పరిమాణం వల్ల వెనుకకు తన్నిన నీటి మట్టం వల్ల.. 
+174 22 అడుగుల మట్టం వరకు మునిగిపోయే మొత్తం భూమికి నష్టపరిహారం చెల్లించటానికి, మరియు 
నిర్వాసితులకు పునరావాసం కల్పించటానికి ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
5) పోలవరం ప్రాజెక్టును అత్యధిక ప్రవాహ పరిమాణం 36 లక్షల క్యూసెక్కులకు రూపొందించి, వరదల 
సమయంలో జలాశయమట్టాన్ని +140 అడుగులకు తగ్గించి యుంచి వరదల తగ్గే సమయంలో క్రమంగా 
+150 అడుగులకు పెంచుకోవడానికి, తద్వారా ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో సాధ్యమైనంత వరకు 
ముంపు ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్రాల మధ్య చర్చల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
6) పంటల అవసరాలను తీర్చటానికి, విశాఖపట్నానికి మరియు మార్గమధ్యంలోని గ్రామాలకు అవసరమైన 
నీటినందించటానికి, కాలువలలోకి పాక్షికంగా ప్రవాహాన్ని విడుదల చేయడానికి, జలాశయంలో +140 
అడుగుల కనీస నీటి మట్టం అవసరమవుతుంది. 
7) ఒకవేళ + 150 అడుగులకు మించి ముంపు ఏర్పడినా దానివల్ల మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలకు కలిగే 
కష్టం మరియు అసౌకర్యం తాత్మాలికమేగాక, చాలా స్వల్పంగా వుంటుంది. 

పోలవరం డ్యాము లేకుండా, నదిలో 36 లక్షల క్యూసెక్కుల అత్యధిక ప్రవాహ పరిమాణం 
వున్నప్పుడు, కొంటా/ మోటు వద్ద అత్యధిక నీటిమట్టం +166.10 అడుగులుంటుందని కంప్యూటర్‌ 
అద్యయనంలో వెల్లడయింది. పోలవరం డ్యామును నిర్మించిన తర్వాత వరర సమయంలో జలాశయంలో 
+140 అడుగుల కనీస స్థాయికి వుంచినప్పుడు, అత్యధిక వరడు మట్టం కొంటా/ మోటు వద్ద 4.65 
అడుగులు ఎక్కువగా అంటే 170.75 అడుగులు వుంటుంది. దీనివల్ల 23.45 ఎకరాల విస్తీర్ణం నదీ 
గర్భంలోనూ మరియు 403.26 సాధారణ భూమి మధ్యప్రదేశ్‌లోనూ 128 ఎకరాల భూమినదీ గర్భంలోనూ 
మరియు 504.5 సాధారణ భూమి ఒరిస్సాలోనూ అధిక ముంపుకు గురవుతుంది. చివరి ప్రయత్నంగా, 
పోతుగల్లును (En bankments) నిర్మించి, ఈ ముంపు విస్తీర్ణాలను పరిరక్షించవచ్చును. 

నదీ బేసిన్‌లోని నీటి న్యాయోచిత విభజనకు అనుసరించవలసిన ప్రధాన సూత్రాలు: 
ఎ) నది వల్ల సంక్రమించే ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య న్యాయోచితంగా విభజించబడాలి. 
బి) అనవసర నీటి వృథాను అరికట్టి, సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించాలి. 


75 


పైన వివరించబడిన (ఏ) సూత్రానికి అనుగుణంగా 7 ఆగష్టు, 1978 మరియు 15 డిశంబరు 
1978 తేదీలలో కుదుర్చుకున్న ఒప్పందాలలో పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల పూర్తి జలాశయ 
మట్టానికి నిర్మించుకోటానికి, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలు అభ్యర్థించిన మొత్తం నీటి పరిమాణాన్ని 
యివ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
- (బి) సూత్రం ప్రకారం పూర్తి జలాశయ మట్టాన్ని + 150 అడుగుల కంటే తగ్గిస్తే, సముద్రంలోకి పోయే 
నీటి వృధాపెరిగి, ఆంధ్రప్రదేశ్‌ గాక, మొత్తం దేశానికి నష్టం సంభవిస్తుంది. అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌ , 
కర్నాటక మహారాష్ట్రల ప్రయోజనాలకు గోదావరి జలాలను కృష్ణలోకి మళ్ళించే ప్రక్రియ కూడా వీలుపడదు. 
పోలవరం పూర్తి జలాశయ మట్టాన్ని 150 అడుగులకు వుంచాలన్న నిబంధనను మార్చినట్లయితే, గోదావరి 
జలాలను కృష్ణలోకి మళ్ళీంచే ప్రసక్తే వుండదు. 

అందువల్ల ఒప్పందంలోని se» 7(బి) మరియు 7 (ఇ)లకు చేసిన సవరణలను తుది తీర్చునుండి. 
తొలగించవలసిందిగా, ఆంధ్రప్రదేశ్‌ ట్రిబ్యూనల్‌ ను అభ్యర్థించింది. అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ 
మహారాష్ట్రల మధ్య 7, ఆగష్టు, 1978న జరిగిన ఒప్పందం (అనుబంధం- బీ) లోని ez 8 (3) లోనూ, 
మరియు ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాల మధ్య 15 డిశంబరు, 1978న జరిగిన ఒప్పందం (అనుబంధం- డిలోని 
రాజు 2013 లోనూ ఉన్న 150 అడుగులు' అన్న మాటలను 175 అడుగులుగా మార్చమని ఆంధ్రప్రదేశ్‌ 
ట్రిబ్యూనల్ని కోరింది. 
- మహారాష్ట్ర ట్రిబ్యూనల్‌ ముందు కాఖలు చేయబడిన so మరియు జనాలలోని ముఖ్యాంశాలు: 
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన పద్ధతిలో పోలవరం ప్రాజెక్టు రూపరచనకు మహారాష్ట్ర సూలంగా అంగీకరిసూనే, 
రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలలలో సవరణలు చేసే అధికారం ట్రిబ్యూనల్‌కి లేదని వాదించింది. చివరకు 
పోలవరం ప్రాజెక్టును +150 అడుగులు పూర్తి జనాశ్రయ మట్టం / అత్యధిక నీటి ముట్టుతో నిర్మించటానికి 
కేంద్ర జంపబడ్డ సానుకూలంగా అనుమతి నివ్వాలని అభ్యర్థించింది. 
- కర్నాటకనే ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేయబడిన జవాబులు: 

కర్నాటక ట్రిబ్యూనల్‌ ముందు ఎట్టి నిర్దెశాలను దాఖలు చేయలేదు కానీ ట్రిబ్యూనల్‌ కి దాఖలు 
చేసిన.. జవాబులలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనం దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును 4150 అడుగులు 
పూర్తి జలాశయ మట్టం/అత్యధిక నీటిమట్టంతో నిర్మించటానికి వెలిబుచ్చిన సాయకూలతను 
స్వాగతించింది. అయితే +150 అడుగుల పూర్తి జలాశయ మట్టానికి పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే అనుమతిని, 
రి౦టి.యం.సి లు లేక అంతకంటే ఎక్కువ గోదావరి జలాలను కృష్ణలోకి మళ్ళీంచటానికి ఎట్టి షరతుగానూ 
ఉండగూడదని తెలియజేసింది. రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పుందాలలో ఆంధ్రప్రదేశిచే సూచించబడిన 
సవరణలు సామరస్యాన్ని (Harmony) కల్పించగలవని నివేదించింది. 


76 


- మధ్యప్రదేశ్‌చే దాఖలుచేయబడిన నిర్దేశం మరియు జవాబులు: 

భారతప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు ట్రిబ్యూనల్‌ ముందు దాఖలు చేసిన 
నిర్దెశాలకు జవాబులిస్తూ, మధ్యప్రదేశ్‌ మొత్తం పోలవరం ప్రాజెక్టు విషయాన్ని పునర్విచారణ జరిపి సరిక్రొత్త 
తీర్పు యివ్వాలనీ, అది అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1౦56లోని సెక్షన్‌ 5(3) క్రింద 
అనుమతించదగినది. కాదని మౌలికమైన అభ్యంతరాన్ని లేవనెత్తింది. 

4 ఆగస్టు, 19785 కర్నాటకతోనూ, తదుపరి 7 ఆగష్టు, 1978న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతోనూ, 
15 గీతంబరు 19785 ఒరిస్సాతోనూ కుదర్చుకొన్న ఒప్పందాలలో పోలవరండ్యామును 150 అడుగుల 
పూర్తి జలాశయ మట్టానికి నిర్మించి, తగినంత స్పిల్‌ వే ప్రవాహసామర్థ్యాన్ని కల్పించటం ద్వారానూ, మరియు 
వ జంతువులో జలాశయ నీటి మట్టాన్ని తక్కువ స్థాయిలో వుంచటం ద్వారానూ కొంటామోట వద్ద వెనక్కు 
తన్నిన నీటి మట్టాన్ని 150 అడుగులకు మించకుండా పరిమితం చేయటానికి ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించింది. 
ఇది సాధ్యపడుతుంది. 
- ఆంధ్రప్రదేశ్‌ పోలవరం డ్యామును కట్టక ముందున్న మరియు కట్టిన తర్వాత ఏర్పడే ముంపు పరిస్థితులను 
కలగాపులగం చేస్తోంది. ఒప్పందాలన్నీ పోలవరం డ్యాము నిర్మాణం తర్వాత ఏర్పడే ముంపు పరిస్థితులను 
దృష్టిలోవుంచుకొని నిశ్చయింపబడినందున, ఇప్పుడు దీనిలో డ్యాము నిర్మాణానికి పూర్వ పరిస్థితులను 
జొప్పించడం అనవసరం. 
- 7422 అడుగుల అత్యధిక మట్టం వరకు మునిగిపోయే భూమి కంతటికీ నష్టపరిహారి మన్తానని 
ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించడం. ముంపు సమస్యకు న్యాయోచిత పరిష్కారం కాబోదు. 
- పోలవరం డ్యాముకు ఎగువన నదిపై మరెన్నో డ్యాములను నిర్మించినప్పుడు, వరద ప్రవాహం తగ్గుతుంది. 
అదీగాక, సముచితమైన రక్షణ చర్యలను చేపట్టి, మోటుకొంటా వద్ద అత్యధిక నీటి మట్టాన్ని +150 
అడుగులకు పరిమితం చేయటం సాధ్యపడుతుంది. 
- వరదలు తగ్గిన తర్వాత పోలవరం జలాశయ మట్టాన్ని 150 అడుగులకు నిల్పియుంచటం 
సాధ్యపడినప్పుడు ఒప్పందంలో నిర్ణయించబడిన పూర్తి జలాశయ మట్టానికి సంబంధించిన అంశాన్ని 
నెరవేర్చవలసి యుంటుంది. 
- కేంద్ర జల సంస్థ తగు రక్షణ ప్రక్రియలను (Safeguards) కట్టుదిట్టంగా ఏర్పాటుచేసి, పోలవరం, 
ప్రాజెక్టుకు అనుమతి నివ్వవచ్చునని మధ్యప్రదేశ్‌ ట్రిబ్యూనల్సి నివేదించింది. 
- 7 ఆగస్టు, 1978 మరియు 15 డిశంబరు, 1976న జరిగిన ఒప్పందాలలో ఎటువంటి సవరణలు 
చేయటాన్ని మధ్యప్రదేశ్‌ వ్యతిరేకించింది. 
- అంతిమంగా నదిలో వరదలు తగ్గిన తర్వాత పోలవరం జలాశయంలో + 150 అడుగుల నీటి మట్టాని 
నిల్చి యుంచటం సాధ్యమేనని అభిప్రాయపడింది. 


77 


3, జులై, 19795 కేంద్ర జల సంస్థ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల & విద్యుచ్చక్తి శాఖ 
కార్యదర్శికి పంపిన వరద ముంపు మట్టాలకు సంబంధిచిన భోగట్టా యొక్క ప్రమాణతను (Correctness 
ఆధారంగా ఏర్పరచుకొన్న నిర్ణయాలను ఒరిస్సా ప్రభుత్వం ప్రశ్నించింది. వాస్తవమైన నీటి జల సంస్థ నమోదు 
చేసిన మట్టాలు 6 84 అడుగులు ఎక్కువగా వున్నట్లు ట్రిబ్యూనల్కి నివేదించింది. మధ్యప్రదేశ్‌ ఇదే విధమైన 
అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 

- ఒప్పందంలో ఎట్టి మార్పులు చేయటానికి ఒరిస్సా నిరాకరించింది. 

- పోలవరం రాము వద్ద వరద ప్రవాహ పరిమాణం 20 లక్షలు క్యూసెక్కులకు మించనప్పుడు, నమలిత 
మరియు నిర్వహణుల ద్వారా ఎగు మోటుకొంటా వద్ద నీటిమట్టం 180 అడుగులకు మించకుండా... 
చేయనప్పుడు పోలవరం ద్వము నిర్మాణం పట్ల తమ కెట్టి అభ్యంతరం లేదని, ఒరిస్సా ప్రభుత్వం అంతిమంగా 
ట్రిబ్యూనల్‌ తెలియజేసింది. 

పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రణాళిక రచన (Planning), రూపరచన (Design) మరియు 
కార్యావరణ Operation తమ నియంత్రణలో లేనందువల్ల మధ్యప్రదేశ్‌ ఒరిస్సా రాష్ట్రాల భూభాగాలలో ము 
మట్టాన్ని (Level of submergence) నిర్ణయించాలని ఒరిస్సా అభ్యర్థించింది. 

అదీగాక, ఇతర ప్రాజెక్టులలో కనిపించని కొన్ని ప్రత్యేక విలక్షణతలు (Features) పోలవరం 

ప్రాజెక్టులో వున్నా కనీస నీటి విడుదల మట్టం (Minimum draw- down level- MDDL) వద్ద ఇతర 
ప్రాజెక్టులలో సాధారణంగా అధిక సజీవ నిల్వ సామర్థ్యం (Live storage) ఉండగా, పోలవరం 
జలాశయంలో తక్కువ నిల్వ సామర్థ్యం వుండటం వల్ల, వర్దాకాలపు ప్రారంభంలో కొద్ది గంటలలోనే నీరు 
కనీస విడుదల మట్టం నుండి, పూర్తి జలాశయ మట్టానికి చేరుతుంది. దీనివల్ల ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ 
రాష్ట్రాలకు విపత్కర పరిణామాలు సంభవిస్తాయి. అందువల్ల, ఎగువన నిర్దిష్టమైన నీటి మట్టంతో పోలవరం 
ప్రాజెక్టును అనుసంధించటం న్యాయమే. 
- ఇచ్చంపల్లి ప్రాజెక్టు యొక్క రూపకల్పన, మరియు నిర్వహణ (Design & Operation) వరద 
నియంత్రణ లక్ష్యంగా జరగాలనీ, దానివల్ల పోలవరం వద్ద వరద ప్రవాహ పరిమాణం 20 లక్షల 
క్యూసెక్కులకు మించకుండా వుండాలనీ, ఒరిస్సా అభ్యర్థించింది. జాతీయ ప్రయోజనం దృష్ట్యా ఇచ్చంపల్లి 
ప్రాజెక్టు, శబరిపై నున్న ప్రాజెక్టులు, లిమెల ప్రాజెక్టు, మరియు పోలవరం ప్రాజెక్టుల ప్రణాళికా రచన 
(Planning), రూపరచన (Design), మరియు కార్యాచరణ ( Operation) సమన్వయ పద్ధతిలో జరిగి, 
సాధ్యమైనంత వరకు వరద ప్రమాదాన్ని అరికట్టాలనీ, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో - 150 అడుగుల 
మట్టానికి పైనున్న అన్ని ప్రాంతాలకు వీలైన రక్షణ చర్యలనన్నిటినీ ఆంధ్రప్రదేశ్‌ రూపొందించాలనీ, ఒరిస్సా 
ట్రిబ్యూనల్‌ కి నివెదించింది. 


78 


- సమగ్ర జాతీయ ప్రయోజనాలను, ఎగువ ప్రాంతాల యొక్క ముంపును మరియు రాష్ట్రాల మధ్య జరిగిన 
ఒప్పందాలను పరిగణనలోకి తీసుకొని, పోలవరం ప్రాజెక్టు యొక్క పూర్తి జలాశయమట్టం / అత్యధిక నీటి 
మట్టాన్ని +150 అడుగుల వద్ద నిర్ధారించకూడదని చివరగా ఒరిస్సా అభ్యర్థించింది. 

ట్రిబ్యూనల్‌ పరిశీలన: 

- 2 ఏప్రిల్‌, 19805 తేదీన ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని 
అనుబంధం - జి) మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు స్వాగతించాయి. అందువల్ల, ఈ ఒప్పందం ట్రిబ్యూనల్‌ 
తుది ఉత్తరువుకు అనుబంధంగా చేర్చబడింది. 

ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు: 

1). పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను 1400 అడుగుల జలాశయ న్యం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరచ 
పరిమాణాన్ని మరియు +130 అడుగుల వద్ద 20 లక్షల క్యూసెక్కులకు తగ్గని వరద పరిమాణాన్ని 
విడుదలచేసే సామర్థ్యంతో రూపకల్పన చేయాలి. 

2) జూన్‌ నెలలో పోలవరం జలాశయంలోనికి చేరే వరద పరిమాణం 3 లక్షల క్యూసెక్కులకు 
మించినట్లయితే, జలాశయంలో నీటి మట్టాన్ని - 145 అడుగులకు మించి వుంచగూడదు. 

3) ఎగువ నున్న కొలత కేంద్రాల నుండి (Gauging Centres) వరద హెచ్చరికలందగానే, ఒప్పందంలో 
నిర్దెశింపబడినట్లుగా జలాశయ మట్టాన్ని క్రమబర్ధీకరించాలి (Regulared); 

4) ఒడిస్సా రాష్ట్రంలో 150 అడుగుల మట్టానికి పైనున్న భూమిని, ఆస్తులను పోలవరం ప్రాజెక్టు వలన 
సంభవించే ముంపు నుండి సంరక్షించడానికి అవసరమైన తూములతో, సంరక్షక పోతగట్లను (Protective 
Embankment) పోలవరం ప్రాజెక్టు ఖాతాలో నిర్మించి, నిర్వహించాలి: లేదా ఆ రాష్ట్రం కోరితే, ముంపు 
భూమికి ఆంధ్రప్రదేశ్‌ నష్ట పరిహారాన్ని చెల్లించాలి. 

5) పై విధంగానే మధ్యప్రదేశ్‌ లో కూడా తూములతో, పోతగట్లను నిర్మించి, తగు విధంగా నీటిని తోడి 
పోయడానికి ఏర్పాటు చేయాలి. లేదా, ఆ రాష్ట్ర కోరికపై ముంపు భూమికి, ఆస్తులకు నష్టపరిహారం 
చెల్లించాలి. 

ఈ ఒప్పందంతో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ముంపుకు 
గురయ్యే ప్రాంతాల సమస్య పరిష్కారమయ్యింది. దీనివల్ల మహారాష్ట్ర, మధ్యప్రదేశీలు ట్రిబ్యూనల్‌ 
అధికారాలపై లేవనెత్తిన అభ్యంతరాలు ప్రాముఖ్యతను కోల్పోయాయి. 

- దీనివల్ల వివిధ రాష్ట్రాలు తమ నిర్దేశాలలోనూ, జవాబులలోనూ వెలిబుచ్చిన వివాదాంశాలన్నీ 
పరిత్యజించబద్దాయి. 

ఇప్పుడిక మిగిలిందె కేంద్ర జల సంస్థ - 150 అడుగుల పూర్తి జలాశయ మట్టంతో పోలవరం 
ప్రాజెక్టుకు అనుమతినివ్వటమే. 


79 


2 ఏప్రిల్‌ 1980న ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ మరియు ఒరిస్సాల మధ్య జరిగిన ఒప్పందంపై 
ట్రిబ్యూనల్‌ ఆదేశం ప్రకారం భారత ప్రభుత్వం 3 ఏప్రిల్‌, 19505 ఈ దిగువ విధంగా తమ అభిప్రాయాన్ని 
ట్రిబ్యూనల్‌ కు నివేదించింది. 

1) కేంద్ర జల సంస్థ సాధ్యమై త్వరలో 1667 అడుగుల పూర్తి ఆలాయ దుబ్బనీటి మట్టంతో పోలనం 
ప్రాజెక్టును అనుమతి నివ్వాలి. 

2) పోలవరం PRS, రూపరచనను (Design) కార్యాదరణ అనుసూచిని (Operation schedule) 
కేంద్ర జలసంస్థ నిర్ణయానికి వదలిపెట్టాలి, కేంద్ర జల సంస్థ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలనన్నిటినీ (2 
ఏప్రిల్‌, 1980 ఒప్పందంతో సహా దృష్టిలో వుంచుకొని ఆచరణాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. 

3) ఒకవేరి పై ఒప్పందంలో సూచించబడిన కార్యాచరణ అనుసూరిలో ఏదైనా మార్పులు చేయదలచినచో, 
కేంద్ర జల సంస్థ ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్యాలతో సంప్రదించిన తర్వాతనే చేయాలి. 

కేంద్ర ప్రభుత్వం వెలిబుచ్చిన యీ అభిప్రాయానికి, ఏ రాష్ట్రమూ అభ్యంతరం తెలుపలేదు. 

పైనుదహరించిన చర్చలను దృష్టిలో వుంచుకొని, ట్రిబ్యూనల్‌ తమ తుది తీర్పులోని 6 రోజులను ఈ 
విధంగా సవరించింది. 

(1) ట్రిబ్యూనల్‌ తుది 85658 5($) కాజులోని "ఒప్పందంలోని 7(2), a) లోని సవరణల 
కనుగుణంగా " అను ఎదాన్ని తొలగించాలనీ, 

(2) తుది తీర్పులోని ge» (5) చివరన, 

- 2 ఏప్రిల్‌, 1980న ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మరియు ఒరిస్సాల మధ్య జరిగిన ఒప్పందాన్ని 
అనుబంధం- బి గా చేర్చాలనీ, 

(3) తుది తీర్చులోని క్షాజు - ఈ క్రింది పేర్కొనబడిన రాజును చేర్చాలనీ ట్రిబ్యూనల్‌ సవరణలు చేసింది- 

“సవరించిన Se» 7 లోని అంశాలు” 

1) 3 ఏప్రిల్‌, 1980వ తేదీన భారత ప్రభుత్వం తరపున సమర్పించబడిన వివరణ (అనుబంధ - హెచ్‌) 
కనుగుణంగా ట్రిబ్యూనల్‌ దిగువ పేర్కొనబడిన విధంగా ఆదేశించింది. 

(1) కేంద్ర ప్రభుత్వం + 150 అడుగుల పూర్తి జలాశయ మట్టం / అత్యధిక నీటి మట్టంతో పోలవరం 
ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అనుమతించాలి. 

(2) పోలవరం డ్యాము యొక్క రూపరచన, కార్యాచరణ అనుసూచి కేంద్ర జల సంస్థ నిర్ణయానికే 
దలిపెట్టాలి; కేంద్ర జల సంస్థ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలనన్నిటినీ (2 ఏప్రిల్‌, 1980 ఒప్పందంతో 
సహా దృష్టిలో వుంచుకొని, ఆచరణాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. 

(3) ఒకవేళపై ఒప్పందంలో సూచించబడిన కార్యాచరణ అనుసూచిలో ఏదైనా మార్పులు చేయదలచినచో , 
కేంద్ర ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సాలతో సంప్రదించిన తర్వాతనే చేయాలి. ధ్యాము రూపరచన 
మాత్రం పూర్తిగా కేంద్ర జలసంస్థకే వదలిపెట్టాలి. 


80 


2) పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, కేంద్ర జలసంస్థ యొక్క నిర్దెశాల ప్రకారం, పైనున్న సబ్‌ (18 సహా 
అన్ని రక్షణ చర్యలను ఆంధ్రప్రదేశ్‌ పాటించాలి. 

దీనివల్ల ఆగస్టు 1078లో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం యొక్క కాజులు 
(ఎ) మరియు 7 (ఇ)లలో ఇంతకు పూర్వం చేసిన సవరణలు అధిక్రమించబడ్డాయి (Superceded). 

- ట్రిబ్యూనల్‌ తుది తీర్పులోని కాజు 5(బి) మరియు 518 8 చివరన సమకూర్చవలసిన పదాలు: 

“2 ఏప్రిల్‌, 1980 నాటి ఒప్పందంలోని నిబంధింపుల కనుగుణంగా (Provisions)”. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ రాష్ట్రాలు దాఖలు పరచిన నిర్దెశాలపై ట్రిబ్యూనల్‌ పై 
విధంగా నిర్ణయించింది. 

(7) పోలవరం ప్రాజెక్టును మినహాయించి, ఇతర అంశాలకు సంబంధించి, భారత ప్రభుత్వం దాఖలు చేసిన 
Soo (Reference) 
భారత ప్రభుత్వం కోరిన స్పష్టీకరణ- 1 (Cilantisation- 1) 

“రాష్ట్రాల మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలలో అమలులోవున్న లేడ. అనుమతి మంజూరు చేయబడిన 
సాగునీటి పథకాలకు సంబంధించిన వివరాలు గానీ, వాటి నీటి వినియోగ పరిమాణాలు గానీ, ట్రిబ్యూనల్‌ 
తుని ఉత్తరువులో ఎక్కడా చేర్చబడలేదు. భవిష్యత్తులో రాబోయే పథకాలకు లభ్యమయ్యే నీటిని 
నిర్దారించాలంటే. ప్రస్తుతం అమలులో వున్న లేక అనుమతించబడిన అన్ని పథకాల (నీటి పథకాలతో సహా) 
యొక్క నీటి వినియోగ వివరాలు అవసరమవుతాయి. ఈ వివరాలను ట్రిబ్యూనల్‌ తమ తుది ఉత్తరువులో 
చేర్చే అంశాన్ని పరిశీలించి గోరుతున్నాము. 

భారత ప్రభుత్వం కోరిన పై స్పష్టీకరణను ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు అంగీకరించి మహారాష్ట్ర, 
మధ్యప్రదేశ్‌ , ఒరిస్సా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. 
ట్రిబ్యూనల్‌ యిచ్చిన వివరణ: 

“ట్రిబ్యూనల్‌ తీర్చు, రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలపై ఆధారపడి యున్నది. ఏ రాష్ట్రమూ కూడా 
విచారణ సమయంలో, ప్రస్తుతం అమలులోవున్న, లేక, అనుమతి మంజూరుచేయబడిన పథకాల వివరాలను 
చేర్చి, ఈ ఒప్పందాలను సవరించవలసిందిగా కోరలేదు. తమ మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి, ఈ 
వివరాలవసరం లేదన్న ప్రాతిపదికపై అన్ని రాష్ట్రాలు పురోగమించాయి ఇప్పుడి వివరాలను యివ్వాలంటే, 
మొత్తం విషయాన్నీ పరిశీలన జరిపి, తదనుగుణంగా ఒప్పందాలను సవరించి తుది ఉత్తరువును యివ్వాల్సి 
వుంటుంది. కాని, ట్రిబ్యూనల్‌ యిదంతా అవవసరమని భావిస్తోంది. ఒకవేళ కేంద్ర జలసంస్థ భావి. 
పథకాలకు ఇటువంటి సమాచారము అవసరమని భావిస్తే సంబంధిత రాష్ట్రాలు అట్టి సమాచారాన్ని 
అందజేసాయని ఆశిస్తున్నాము” 
భారత ప్రభుత్వం కోరిన సృష్టీకరణ 2(8) (Clarification 2(B): 

4 ఆగస్టు, 19785 కుదిరిన ఒప్పందంలోని 71.2) మరియు ఎ(క) క్షాజులకు ప్రతిపాదించబడిన 
సవరణలను, ట్రిబ్యూనల్‌ తుది ఉత్తరువులో చేర్చలేదు. "కాబట్టి ఆ సవరణలను తుది ఉత్తరువులో చేర్చి. 


81 


దానిని సయం సంపూర్ణంగా (Self contained) చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. "తాలి ఉత్తరువులో 
చేర్చిన సవరణలను అధ్యాయం (6) లో చెప్పినట్లు 

ట్రిబ్యూనల్‌ స్పష్టీకరణ: SO ఉత్తరువలో చేర్చిన సవరణలను అధ్యాయం (6) చెప్పినట్లు, 
తొలగించడమైనది ౫”. 

భారత ప్రభుత్వం కోరిన స్పష్టీకరణ- 4 : (Clarification- 4) 

ముఖ్యంగా ఎగువ gero వాటికి కేటాయించబడిన పరిమితికి మించి ఎక్కువ నీటి 
వినియోగించుకుండా వుండటానికి, రాష్ట్రాల మధ్య జలాశయాలలోని నీటి నిట్టాం. మరియు విడియో 
సంబంధించిన సమాచారాన్ని (Data) ప్రతి సంవత్సరము పరస్పరం పొందే అవకాశం రాష్ట్రాలకు వ 
అంతేగాక, గోదావరి బేసిన్‌లోని ఒక రాష్ట్ర ప్రాజెక్టులను, ఇతర రాష్ట్రాలు పరిశీలించడానికి అవకాశం 
వుండాల కాబట్టి, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను నివారించటానికి, దీని కనుగుణంగా ఒక 
అధికార యుతమైన క్లాజును ఉత్తరువులో చేర్చగలందులకు ట్రిబ్యూనల్‌ని కోరుతున్నాము. 
ట్రిబ్యునల్‌ యిచ్చిన వివరణ: 

ఈ అంశంపై స్పష్టీకరణను మహారాష్ట్ర వ్యతిరేకించగా ఆంధ్రప్రదెశ్‌ స్థూలంగా బలపరచింది. కర్నాట 
మరియు మధ్యప్రదేశ్‌ లు కూడా బలపరిచాయి కాని, ఒరిస్సా ఎట్టి జవాబును యివ్వలేదు. 

రాష్ట్రాలు పరస్పరం ఇటువంటి సమాచారాన్ని అందజేసుకోటాని కనుగుణంగా ఎట్టి వాక్యాలను తన 
ఒప్పందాలలో చేర్చలేదు. కాబట్టి, ఇప్పుడు నేర్పాటని ట్రిబ్యూనల్‌ భావించలేదు. రాష్ట్రాల మధ్య వరసలు 
సహకారంతో, బట్టి సమాచారం అవసరమైనప్పుడు అందజేయబడగలదని ఆశిస్తున్నాము" 
భారత ప్రభుత్వం కోరిన సృష్టికరణ - 5 (Chantication 5) 

ES మరియు నర్మదా జల వివాదాల ట్రిబ్యూనల్లు తమ తీర్పులో పేర్కొనిన విధంగా, ఒక నిర్ణిత 
కాలం (Specified Period) తర్వాత ఉత్తరువును సమీక్షించటానికి ఎట్టి అవకాశం కల్పించబడలేదు. 
భవిష్యత్తులో ఏర్పడబోయే నీటి కొరతను, ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని 
దృష్టిలో వుంచుకొన్నప్పుడు శాశ్వత నదీజలాల కేటాయింపు లభిలషణీయంగాడు. కాబట్టి, తీర్చు సమీక్షకు 
ఒక నిర్గీత కాలాన్ని స్పష్టతా నిర్ణయించే విషయాన్ని పరిశీలించవలసిందిగా ట్రిబ్యూనల్న కోరటమైనది". 
ట్రిబ్యూనల్‌ యిచ్చిన వివరణ: 

భారత ప్రభుత్వ అభ్యర్థనను కర్నాటక బలపరచగా, ఇతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. 

రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల ప్రాతిపదికపై, ట్రిబ్యూనల్‌ తీర్పు నిచ్చింది. ఆ ఒప్పంద పత్రాలలో 
తీర్పు పునస్సమీక్షకు గురించి ఎట్టి ప్రసక్తి లేదు, కాబట్టి, ఈ తుది తీర్చు సవరించాల్సిన అవసరం వుండనీ 
ట్రిబ్యూనల్‌ భావించడం లేదు”. 


82 


6. గోదావరీ జల వివాదాల ట్రిబ్యూనల్‌ యొక్క తుది ఉత్తరువు 
(Final order of the Godavari Water Disputes Tribunal) 

అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956 యొక్క 33) సెక్షన్‌ క్రింద ట్రిబ్యూనల్‌ యిచ్చిన వివరణల 
ప్రకారం తొలి నివేదికతో కూర్చబడిన తుది ఉత్తరువు సవరించబడి దిగువన పొందుపరచబడినది. 
ట్రిబ్యూనల్‌ ఈ క్రింది ఉత్తరువును జారీ చేసింది. 
కాజు -1 

కక్షిదారులైన అన్ని రాష్ట్రాలు (All party states) తమ భౌగోళిక పరిధిలోని గోదావరి బేసిన్‌లో 
లభ్యమయ్యే భూగర్భ జలాలను యథేచ్చగా వినియోగించుకొనవచ్చును అట్టి వినియోగం గోదావరి జలాల 
వినియోగంగా పరిగణించబదరు. 
sa -2 

ఏ రాష్ట్రమైననూ గృహసంబంధమైన (Domestic), పురపాలక (Munidpali), సాగునీరు 
(Imgation) పారిశ్రామిక (Industrial), విద్యుదుత్సాదన (Production of Power), జల రవాణా 
(Navigation), మత్స్యపరిశ్రమ (Pisd culture), వన్యమృగ సంరక్షణ (Wild Life Protection), 
వినోద కార్యక్రమాలు Recreation purpose), మొదలగు వివిధ ప్రయోజనాలకు వినియోగించే నీరు 
మరియు జలాశయాల నుండి ఆవిరి రూపంలో వృథాగా పోయే నీరు మొత్తం గోదావరి జల వినియోగంగానే 
పరిగణించబడుతుంది. 
కాజు -3 
(ఎ) ఈ దిగువ పట్టికలో ఉదహరించబడిన వివిధ జలాల వినియోగాలను, వాటికెదురుగా వివరించబడిన 
పద్ధతిలో కొలిచి లెక్కగట్టాలి. 


వినియోగం (Use) కొలత (Measurement) 
(1) సాగునీటి వినియోగం (1) నది లేక, దాని ఉప నదుల నుండియూ, 
(Imigation use) లేక, ఏదైనా జలాశయం నుండి 


కాలువద్వారా గానీ (Gravity), 
లేక ఎత్తిపోతల ద్వారాగానీ (Lift) 


మళ్ళించి వినియోగించబడిన నీటిలో 
(ఆవిరి నష్టంతో సహా) 100 శాతం. 
(2) విద్యుదుత్సాదనకు వినియోగం (2) ఆలాశయం నుండి ఆవిరి రూపంలో 
(Power use) నష్టమయ్యే నీటి పరిమాణంలో 100 శాతం 


(3) గృహసంబంధమైన మరియు (3) పైన (1)లో పేర్కొనబడిన నీటి 


83 


పురపాలక నీటి సరఫరా పరిమాణంలో 20 శాతం 

(Domestic & Municipal water supply) 

(4) పారిశామిక వినియోగం (4) పైనుదహరించబడిన నీటి పరిమాణంలో 
(Industrial Use) 2.5 శాతం. 

(5) బేసిన్‌ బయట అన్ని వినియోగాలు (5) పైనుదహరించబడిన నీటి పరిమాణంలో 
(All uses outside the basin) 100 శాతం. 


(బి) పైన సబ్‌ రాజు (లోగానీ, లేక, పార్టీ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలలోగానీ పేర్కొనబడిన 
వినియోగాలను మినహాయించి, మానవ నిర్మిత జలాశయాలలో ఆవిరి, లేక, ఇతర సహజ కారణాల వర్ణ 
తగ్గిపోయే నీటిని కలుపుకొని, గోదావరి నదీ జలమట్టాలు తగ్గుదలను (Depletion) o8, నీటి వినియోగం 
క్కించబడుతుంది. ఆయకట్టు నుండి మరల 508 తిరిగి జేరే పునరుత్పాదక జలాన్ని (Return Flow) 
సాగునీటి వినియోగం నుండి మినహాయించరాదు. 
(సి) గోదావరి నదీ వ్యవస్థలో నిర్మించబడిన జలాశయాలలో ఆవిరి, మరియు ఇతర సహజ కారణాం వలన 
తగ్గిపోయే నీటిని తప్ప ఇతర విధంగా సంభవించే నీటి తగ్గుదలను పరిగణనలోనికి తీసుకోగూడదు. ఏనీటి 
సంవత్సరంలోనైనా (Water Y ear) ఒక రాష్ట్రం జలాశయం నుండి స్వప్రయోజనాలకు నీటిని మళ్ళి ఆ 
నీటిని ఆ రాష్ట్ర వినియోగంగానే పరిగణించాలి. 
(డి) తమ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగాక పోవడం వల్లగానీ, లేక, ఏదైనా ప్రాజెక్టుకు నష్టం జరిగికానీ, లే 
మరే ఇతర కారణం వల్ల గానీ ఏదైనా రాష్ట్రం, ఏ నీటి సంవత్సరంలోనైనా, ట్రిబ్యూనల్‌ తమకు కేటాయించిన 
నీటిలో కొంత భాగాన్ని వినియోగించలేకపోయినచో , అలా వుపయోగించుకోలేని నీటిని ఆరాష్ట్రం మరుసటి 
సంవత్సరంలో వినియోగించుకోటానికి హక్కుందదు. 
(ఇ) ఏదైనా రాష్ట్రం, ఏ నీటి సంవత్సరంలోనైనా, తమకు కేటాయించబడిన నీటిలో కొంత భాగాన్ని 
వినియోగించుకోవడంలో విఫలమైతే, మరుసటి సంవత్సరంలో ఆ రాష్ట్రం తమ వాటా నీటి నుండి 
వినియోగించుకోలేని భాగాన్ని కోల్పోవటం జరుగదు. ఒకవేళ ఒక రాష్ట్రం ఉపయోగించుకోలేని వాటా నీటిని 
మరియొక రాష్ట్రం ఉపయోగించుకున్నా, తదుపరి సంవత్సరంలో రాష్ట్రానికి e అధిక నీటి వినియోగంపై 
హక్కు ఏర్పడదు. 
Sæ- 4 

ప్రతి రాష్ట్రమూ. తనుకు కేటాయించబడిన గోదావరి జలాల వాటా నుండి కొంత భాగాన్ని ఇతర నదీ 
బేసిన్‌లకు మళ్ళించుకొనటానికి స్వేచ్చను కలిగి యుంటుంది. 


84 


Sæ -5 

వివిధ రాష్ట్రాల మధ్య కుదిరిన గోదావరి నది మరియు గోదావరి బేసిన్లు సంబంధించిన ఈ దిగువ 
పేర్కొనబడిన ఒప్పందాలను (Agreements) మన్నించి, పాటించాలి. 
ఎ) కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య 19 డిశంబరు, 
1975న జరిగిన ఒప్పందం (అనుబంధం-ఎ) ప్రకారం గోదావరి జలాల వినియోగానికి 
అనుమతించవలసిన ప్రాజెక్టులను దిగువ పేర్కొనబడిన రాష్ట్రాల మధ్య కుదిరిన వివిధ ఒప్పందాల ప్రకారం 
చేపట్టాలి 


S . 


నాటి ఉత్తరాల ఆధారంగా ఏర్పడిన Gu BS ఒప్పందం (అనుబంధం- ఇ) 

(ఎఫ్‌) ఒరిస్సా- మధ్యప్రదేశ్‌ మధ్య 1 జులై, 1979న జరిగిన a» 85 ఒప్పందం (అనుబంధం- ఎఫ్‌) 
(జి) ఆంధ్రప్రదేశ్‌ - మధ్యప్రదేశ్‌- ఒరిస్సాల మధ్య, 2 ఏప్రిల్‌, 1980న జరిగిన ఒప్పందం (అనుబంధం- 2) 
sa- 6 

1) భారత ప్రభుత్వంచే 3 ఏప్రిల్‌ 1980న సమర్పించబడిన వివరణకు (అనుబంధం- హెడ్‌) అనుగుణంగా 
ట్రిబ్యూనల్‌ ఈ క్రింది విధంగా ఆదేశిస్తున్నది. 

(1) కేంద్ర జల సంస్థ పూర్తి జలాశయ ముట్టం/ అత్యధిక నీటిమట్టం (FRLMWL) +150 అడుగులతో 
పోలవరం ప్రాజెక్టుకు సాధ్యమైనంత త్వరగా అనుమతిని మంజూరు చేయాలి, 

(2) ఆచరణ యోగ్యత మేరకు రాష్ట్రాల మధ్య జరిగిన అన్ని ఒప్పందాలు, మరియు 2 ఏప్రిల్‌ 1980న జరిగిన 
ఒప్పందాన్ని దృష్టిలో వుంచుకొని, పోలవరం డ్యాము రూపకల్పనను (Design) మరియు కార్యాచరణ 
అనుసూచిని (Operation Schedule) కేంద్ర జల సంస్థకే వదిలి పెట్టాలి. 

(3) 2 ఏప్రిల్‌, 1960 నాటి ఒప్పందంలో సూచించబడిన కార్యవర్తన అనుసూచిలో ఏదైనా మార్చు 
చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలతో ముందుగా సంప్రదించాలి రూపకల్పనకు 
సంబంధించిన అంశాలవన్నిటినీ పూర్తిగా కేంద్ర జల సంస్థకే వదలాలి. 


85 


2) కేంద్ర జల సంస్థ ఆదేశాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రక్షణ చర్యలకు 
Safe Guards ఆంధ్రప్రదేశ్‌ పాటించాలి. 


Sæ- 7 


ట్రిబ్యూనల్‌ ఉత్తరువునకు అసంబద్ధంగా లేని విధంగా (Inconsistent) తమ భౌగోళిక పరిధిలో 
నీటిని వినియోగించుకోటానికి గానీ, లేక, నీటి ప్రయోజనాన్ని అనుభవించటానికిగానీ, రాష్ట్రాలకున్న 
హక్కును, లేక అధికారాన్ని, ఈ ఉత్తరువు బలహీనపరచదు, 
కాజు - 8 
ఈ ఉత్తరువులో, 
ఎ) ఒక రాష్ట్ర పరిధిలో, ఏ వ్యక్తిగానీ, లేక ఏ సంస్థగానీ, గోదావరి జలాలను వినియోగించుకొన్నట్లయితే ఆ 
వినియోగం, ఆ రాష్ట్ర వినియోగంగానే పరిగణించబడుతుంది. 
బి) 'గోదావరి జలాలు” అన్న వ్యక్తీకరణ (Expression) ప్రధాన గోదావరినది, దాని ఉపనదులు మరియు 


ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ గోదావరి నదికి భాగదేయాన్ని (Contribution) సమకూర్చే అన్ని వాగుల 
నుండి లభ్యమయ్యే నీటి కంతటికీ చెందుతుంది. 


PROJECTS ON GODAVARI 


BSc INCHAMPALLY PROJECT CODAVARI LIFT IRRIGATION SCHEME -GANGARAM 
e 


! 140KM Ml x A RIC SCHEME. 
RSS న e, 


వణ A z ల వాన > Z > Z 


B 
EER nr. 
Y 
FRL-+45.72 

Available 2407 M.Cum 150 SACB 
Planned Utilization 1784 M.Cum వ RL + 13.64 0 
Power 150 KM SN | F 

350 I 

ln 0104 B 
ee s N 
Ground Level +68.00 G 
Planned Utilizətion 1416 M.Cum A 
L 


FRL «74.00 
Planned Utilization 566 M.Cum 
To irrigate 81,000 Hectares + 200 MW 


9203 M.Cum Utilization 
To Irrigate 291,600 Hectares 
Power Generation 720 MW 


(Levels in Meters 
Avscut in Hectares 
Water Utilization in 


Total Length 1465 Km 
Length in AP 772 Km 
Catchment Area 312600 So Km A 


NIJEA 
Bl ౧00010౧ RIVER 
^. STATE BOUNDARY 
/N DRAINAGE 


* 


SCHATTISGR 


< 

THOTAPALI pakt 

AGU (NEELWAI) PROJECT 
U PROJECT 

ALY peers PRO KS 


A Ge? IS d «i 
G ° AL e ANA 
A RAN SAGAR — SINGAREQDYPAlatt HEP 
Ss % DUMMUNUDEM కా గ 


N N su, 
ANDHRA\PRA | 
DESH 

P CHL 


RRES 


PAA YARAM PRS TUS 
"E SS Weu? 
U Ke 


(ESERVOIR SCHEME 


Ongoing Irrigation 
Projects in 


Andhra Pradesh 


86 


^b, : — 
= 
e "e d nS A ah 
typ, SE ° e eC? 
"e y esgaesie ue oq Š V cO"? wt w 
wo ç 
>> ౨౪౪ BA 
ke m 9 
X s m $ = a 
TAARI 61౪46104 = = 
i14 €qes uy 897 ed 5 = 
engel 2 Ë 
శా [1 uopn3euitüinq స్త్‌ 2 
" get, : 
- «0L£/.0S CT€ a E š 
` a Bo 
= IA089%944AS6 & 98 E 
v. Kj[eduigqou] అ క = e 
Fy nearapu EV B 
దు T 


ary Sdeue A, 


- AitSdueImaA 


Jay wepey 


GODAVARI BASIN 


zafo] 
Aedes AAT 
PAPI9L 


Nizam Sagar 


ect 
SH 


I1 eding 
<— SH 1e8usty 
RINO NU AR vai i ew 
MISUN 


A D0'0 


87 


88 


5) గోదావరి బేసిన్‌ 8 సంబంధించిన అన్ని సబ్‌ బేసిన్‌ల వివరాలు అనుబంధం అలో పొందుపరచబడినవి. 
2) ఒప్పంద పత్రాలలో నిర్దిష్ట పరచబడిన నీటి పరిమాణాలన్నీ జూన్‌ 1 తో ప్రారంభమై తదుపరి మే 31లో 
అంతమయ్యే నీటి సంవత్సరానికి (Water year) చెందిన యుంటాయి. 

కాజు - 9 

వివిధ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాల వల్లగానీ, లేక పార్లమెంటు యొక్క శాసనం వల్లగానీ ఈ 
ఉత్తరువులోని ఏ రాజుకైనా మార్పు లేక సవరణ చేయటాన్ని ఈ ఉత్తరువులోని ఏ సిబంధగా 
నివారించజాలదు. 

sæ- 10 

(ఎ) మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ మరియు ఒరిస్సా ప్రభుత్వాలు క్యానికి ఎ 
హాజరుగావటానికయ్యే దారి స్వంత ఖర్చులను, ఆ ప్రభుత్వాలే భరించాలి. 

- ట్రిబ్యూనల్‌ Sob; ఖర్చులను మాత్రం అన్ని రాష్ట్రాలు సమానంగా భరించాలి. ఈ ఆదేశాలు అంతర్రాష్ట్ర 
జల వివాదాల చట్టం, 1956 యొక్క సెక్షన్‌ 5(1) కి అనుగుణంగా వున్నవి. 

బి) భారత ప్రభుత్వం మరియు 5 రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం యొక్క 563) సెక్షన్‌ క్రింద ట్రిబ్యూనల్‌, ఎదుట 
హాజరుగావటానికయ్యే వారి స్వంత ఖర్చులను, ఆ ప్రభుత్వాలే భరించాలి. 

- ట్రిబ్యూనల్‌ కయ్యే ఖర్చులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే సమానంగా భరించాలి. 


89 


7. గోదావరి నదీ బేసిన్‌ లోని సాగునీటి పథకాలు 
L గతంలో నిర్మితమై అమలులో వున్న భారీ సాగునీటి పథకాలు 
(1) గోదావరి జిల్లా వ్యవస్థ (Godavari Delta System) 
గోదావరి బిల్లా వ్యవస్థ 19 శతాబ్దపు మధ్య కాలం నుండి అమలులో వున్న మేస్తాపితమైన వ్యవస్థ 
1847-52 మధ్య సరీ మాతృకబ్రహ్మ సర్‌ ఆర్థర్‌ కాటన్నే నిర్మించబడిన పాత కట్ట సుమారు 128. 
సంవత్సరాలు గోదావరి డెల్టాకు సాగునీరందించి లావస్థకు జీరడం వల్ల, దాని స్థానంలో ఆ మహా ఆర్థర్‌ 
కాటన్‌ బ్యారేజి 1970- 68 మధ్య కాలంలో నిర్మించబడింది. 


ముఖ్యాంశాలు : 
సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజి మొత్తం పొడవు =3600 మీటర్లు: 
గేట్ల సంఖ్య =175 

విభాగం పేరు పొడవు (మీ.) గేట్ల సంఖ్య 

ధవళేశ్వరం 1440.50 70 

ర్యాలీ 884.45 43 

మద్దూరు 469.66 23 

విజ్జేశ్వరము 804.90 39 

మొత్తం 3599.51 175 
జిల్లాల వారీగా ఆయకట్టు 
తూర్పుగోదావరి జిల్లా. 
తూర్పు Ger = 2,45,333 ఎకరాలు 
మధ్య Ger = 2,01,896 ఎకరాలు 
పిఠాపురం బ్రాంచి కాలువ = 35,970 ఎకరాలు 
పశ్చిమగోదావరి జిల్లా = 4,83,199 ఎకరాలు 
పశ్చిమ Ger = 5,29,962 ఎకరాలు 
మొత్తం = 10, 13, 161 ఎకరాలు. 


ఈ ఆయకట్టు తూర్పుగోదావరి జిల్లాలోని 37 మండలాలకు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని 
29 మండలాలకు విస్తరించి యున్నది. 

డెల్టాకు కేటాయించబడిన 263.60 టి. యం. సిల గోదావరి జలాలతో ఖరీఫ్‌, రవీ, రెండు పంటలకు 
నీరందుతున్నది. 

బ్యారేజి నిర్మాణ వ్యయం = రూ.191 65 కోట్లు 


90 


2. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు : (Sri Ram Sagar Project) 

(ప్రథమ దశ) (Stage 1) 
- శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (తొలుత పోచంపాడు ప్రాజెక్టు) గోదావరినదిపై ఆంధ్రప్రదేశ్‌లో నిజామాబాద్‌ 
జిల్లాలోని పోచంపాడు వద్ద హైదరాబాదు నుండి 200 కి.మీ. దూరంలో నిర్మించబడింది. భారత ప్రధాన 


స్వర్గీయ జవహర్లాల్‌ నెహ్రూ 1963 జులైలో శంకుస్థాపన చేయబడిన ఈ ప్రాజెక్టు లో పూర్తయింది. 


ముఖ్యాంశాలు : 
- పూర్తి జలాశయ మట్టం (FRL) — 4332.54 మీ. (+1091 అడుగులు) 
- మట్టి డ్యాము పొడవు =14.60 కిమీ. 
- రూపొందించబడిన వరద ప్రవాహ పరిమాణం =16.0 లక్షల క్యూసెక్కులు 
- నిర్మాణ వ్యయం (2005 నాటికి) =రూ.2,900 కోట్లు 
జిల్లా కాలువ పేరు ఆయకట్టు (ఎకరాలలో) 
1) నిజామాబాద్‌కాకతీయ కాలువ 11,024 
2) కరీంనగర్‌ కాకతీయ కాలువ 5,36,328 
3) వరంగల్‌ కాకతీయ కాలువ 3,64,078 

మొత్తం 9,11,430 ఎకరాలు 
4) ఆదిలాబాద్‌ సరస్వతీ కాలువ 34.967 
(5) నిజామాబాద్‌ లక్ష్మీ కాలువ 21,866 

మొత్తం 9,68,263 ఎకరాలు 

లేక 9,68 లక్షల ఎకరాలు 

1) కాకతీయ కాలువ పొడవు —284 కి.మీ. 
2) సరస్వతీ కాలువ పొడవు —47 కి.మీ. 
3) లక్ష్మి కాలువ పొడవు —3.5.8.3». 


- దిగువ మానేరు కాలువ కాకతీయ కాలువను 1465 8 మీ వద్ద దాటుతుంది. 
- కడెం నదిపై నిర్మించబడిన కడెం జలాశయానికి సరస్వతీ కాలువ ద్వారా నీరు అనుపూరించబడుచున్నది. 


(Supplemented) 


- శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కేటాయించబడిన గోదావరి జలాలు 


—14535 టి.యం సి 


91 


3. నిజాంసాగర్‌ ప్రాజెక్టు: (Nizam Sagar Project) 

నిజాంసాగర్‌ ప్రాజెక్టు 1923- 31 మధ్య నిజామాబాద్‌ జిల్లాలోని 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు 
సాగునీరందించటానికి ఉద్దేశించబడి, హైదరాబాదు నిజాం ప్రభుత్వంచే మంజీరానదిపై నిర్మించబడింది. 

1970లో ప్రాజెక్టు ఆధునికీకరణ (Modernisation) లో భాగంగా, పూర్తి జలాశయ మట్టాన్ని 
(FRL) +426.86మీ (1400 అడుగులు) నుండి +428:24 మీటర్లకు (+1405 అడుగులు) పెంచడం 
వ జలాశయ నిల్వ సామర్థ్యం 11 8టియం.సిల నుండి 17.8 టి.యం.సీలకు పెరిగింది. 

సాంకేతిక నిపుణుల కమిటీ సూచనలపై, నీరందని ఆయకట్టు విస్తీర్ణాన్ని తగ్గించటానికి సింగీతం 
మరియు కళ్యాణినాగు మళ్ళింపు పథకాలు (Diversion Schemes) నిర్మించి, నిజాంసాగర్‌ ప్రధాన 
కాలువను నీరు అరుపూరించబడింది (Supplemented). 


ప్రాజెక్టు విలక్షణతలు (Salient Features) 

నిర్మాణ స్థలం =నిజాంసాగర్‌ మండలంలో, అచ్చంపేట గామం వద్ద 

అంచనా వ్యయం =రూ.83.35 కోట్లు (1997- 98 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం) 
పరీవాహ ప్రాంత విస్తీర్ణం =21,694 వ కిలోమీటర్లు 

పూర్తి జలాశయ చట్టం (+1405 అడుగులు). 

వద్ద జలాశయ నిల్వ సామర్థ్యం = 17.80 టి. యం.సిలు 


ప్రధాన కాలువ పొడవు =155 కి.మీ 

ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం (ప్రారంభంలో) = 3400 క్యూసెక్కులు 
అత్యధిక వరద ప్రవాహ పరిమాణం —5.25 లక్షల క్యూసెక్కులు 
(Max Flood Discharge) 

నీటి కేటాయింపు —58 టి.యం సిలు 

ఆయకట్టు: 

ఖరీఫ్‌ సాగు =2.31 లక్షల ఎకరాలు 

మట్టి డ్యాము మొత్తం పొడవు  =6,340 మీటర్లు 

స్పిల్‌వే పొడవు —946 మీటర్లు 


రూపొందించబడిన అత్యధిక —6.25 లక్షల క్యూసెక్కులు 
వరద ప్రవాహ పరిమాణం 
స్పిల్‌వే గేట్లు సంఖ్య =48 


92 


II నిర్మాణంలో వున్న భారీసాగు నీటి పధకాలు: 
(1) చాగల్‌నాడు ఎత్తిపోతల పథకము (Lift Irrigation Scheme) 

గోదావరి నది నుండి 232 క్యూసెక్కుల పరిమాణంగల నీటిని తోడి ఖరీఫ్‌ సీజనులో 35,000 
ఎకరాలకు సాగునీరందంచటానికి రాజమండ్రి రూరల్‌ మండలంలోని కాతేరు గ్రామం వద్ద ఈ ఎత్తిపోతల 
పథకం నిర్మించబడింది. ఈ పథకం ద్వారా కాలువ మార్గమధ్యంలో వున్న గ్రామాలలోని సుమారు 1.02 
లక్షల మందికి త్రాగునీరందించబడుతుంది. 


ప్రధాన విలక్షణత (Salient features) 


నిర్మాణ స్థలం =కాతేరు గ్రామం 

మాతృకనది = అఖండ గోదావరి 

లబ్ది పొందే గ్రామాల సంఖ్య =35 

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం = రూ.70.77 కోట్లు 

ప్రధాన కాలువ పొడవు = 143825, 

మొత్తం నీరు తోడవలసిన ఎత్తు (Lift) = 47.4 మీటర్లు 

పంపులు (మొదటి దశలో) =75 హార్స్‌పపర్‌ (3 పంపులు) 
(రెండవ దశలో) —1,825 హార్స్‌పవర్‌ (3 పంపులు) 
(మూడవ దశలో) — =1,400 హార్స్‌పవర్‌ (3 పంపులు) 

కాలువ వారీగా ఆయకట్టు వివరములు: 

లీడింగ్‌ ఛానల్‌- 2 (Leading Channel Il =1.556 ఎకరాలు 

కుడి ప్రధాన కాలువ —9,320 ఎకరాలు 

ఇతరములు =24, 125 ఎకరాలు 

మొత్తం — 35,000 ఎకరాలు 


ప్రతిపాదించబడిన ఈ 35,000 ఎకరాలలో చెరువుల క్రింద స్థిరీకరించబడిన 10,000 ఎకరాలు 
కలసి వున్నది. మిగిలిన 25,000 ఎకరాలకు ఆరుతడి పంటకు నీరందించబడుతుంది. 

ఈ పథకానికి గోదావరి నీటి కేటాయింపు —2.85 టియంసిలు 

నిర్మాణదశ ` పంపుహౌస్‌ నిర్మాణం, పంపుల స్థాపన, ప్రధాన కాలువ మరియు బ్రాంచి కాలువల 
వకం పూర్తయింది. డిస్ట్రిబ్యూటరీల పని 2006- 07లో పూర్తి అవుతుంది. 


93 


2) పుష్కరం ఎత్తిపోతల పథకం: (Lift Irrigation Scheme) 

ఈ పథకం అఖండ గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలంలోని 
పురుషోత పట్నం వద్ద ప్రతిపాదించబడింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2003 ఆగష్టు, అక్టోబరు మాసాలలో ఈ పధకానికి రూ. 297 25 కోట్లకు 
పరిపాలక ఆమోదం (Administrative approval ) యిచ్చింది. 

ఈ పథకం తూర్పుగోదావరి జిల్లాలో 14 మండలాల్లోని 143 గామాల eos 1.86 లక్షల 
ఎకరాలకు సాగునీరు, మరియు 13 మండలాలోని 104 గ్రామాలలో 303 లక్షల ప్రజలకు త్రాగునీరు 
అందించటానికి ఉద్దేశించబడింది. 


ప్రాజెక్టు యొక్క ముఖ్య విలక్షణతలు (Salient Features) 


ఈ పథకానికి కావలసిన విద్యుత్తు (Power)  =30 మెగావాట్లు. 
స్థిరమైన ఎత్తు (Static Head) =28.2 మీటర్లు 
ప్రవాహ పరిమాణం (Discharge) =1,512 క్యూసెక్కులు 
నీటి వినియోగం... = 11.80 టి.యం Se» 


పథకం యొక్క విభాగాలు : (Components) 

(ఎ) మొదటి దశ (Stage- 1) 

పురుషోత్తపట్నం వద్ద అఖండ గోదావరికి ఎగదమ గట్టున, పంపుహౌస్‌ నిర్మాణం 

స్థిరమైన ఎత్తు (Static Head) —28, 20 à 

పనిచేసే పంపులు (Working Pumps) (3000 2»5.2). 

గొట్టాలు (Pipes) 12 వరుసలలో ఒక్కొక్కటి 1,625 మీ. (5:33 అడుగులు) వ్యాసం గలవి, 


గొట్టాల పొడవు (Pressure Main) 6.75 కిమీ 

(8) రెండవ దశ (Stage Il) 

వివరములు మొదటి తోడిపోత రెండవతోడిపోత మూడవతోడిపోత 
(First Lift) (Second Lift) (Third Lift) 

(1) స్థిరమైన ఎత్తు 43 మీటర్లు 48 మీటర్లు 39 మీటర్లు 

(Static Head) 


(2) పనిచేసే వంపులు 3(800 హెచ్‌.పి) 6 (1400 హెచ్‌పి) 4(11002»55) 
(Working Pumps) 


94 


3. తాడిపూడి ఎత్తిపోతల పథకం : (Littimgation Scheme) 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2010 ఆగష్టు మరియు 2004 జూన్‌ మాసాలలో ఈ పథకానికి రూ.740 
కోట్లకు తెలియజేసింది. 

ఈ పథకం వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో 14 మండలాలలో 135 గ్రామాలకు సాగు మరియు 
కాలువ వెంబడి వున్న గ్రామాలలో 5.4 లక్షల ప్రజలకు త్రాగునీరు అందుతుంది. 

ఈ పథకం, అఖండ గోదావరి కుడిగట్టున కి.మీ.26.20 వద్ద, పశ్చిమగోదావరి జిల్లాలోని 
తాళ్ళపూడి మండలంలో తాడిపూడి గ్రామం వద్ద ప్రతిపాదించబడింది. 
పథకం యొక్క ముక్క (Sailent Feature) 
తాజా అంచనా వ్యయం (latest estimation) =రూ. 301.61 కోట్లు 


ఆయకట్టు విస్తీర్ణం =2.07 లక్షల ఎకరాలు. 
అవసరమైన నీటి పరిమాణం =12.14 టి.యం Zen 
త్రాగునీటికి కేటాయింపు = 0.35 టి.యం సిలు 
కావలసిన విద్యుచ్చక్తి = 23 మెగావాట్లు 
స్థిరమైన ఎత్తు (Static Head) =30.03 మీటర్లు 


పథకం యొక్క విభాగాలు ( Components) 

(ఎ) మొదటి దశ (Slage-I) 

ఒక్కొక్కటి 3000 హెచ్‌ పి సామర్థ్యంగల 8 పంపులు 

1.6 మీ (5.25 అడుగులు) వ్యాసంగల గొట్టాలు 12 వరుసలలో, ఒక్కొక్క వరుస పొడవు 2.6కి.మీ. 
(8) రెండవ దశ (Stage II) 


వివరములు మొదటి తోడిపోత రెండవతోసిపోత మూడవతోడిపోత 
(Frist Lift) (Second Lift) (Third Lift) 
పంపులు (HSC) 1(250 హెచ్‌ పి)  2(50055) 3 (700 755) 
pumps) 
గొట్టాలు 0.18. మీ. 0.5 కిమీ. 12855. 


(Pressure Main) (0.7 మీ వ్యాసం) (1.2 మీ వ్యాసం) (1 మీ వ్యాసం) 
నాల్గవ తోడిపోత (Fourth Lift) 

3 (/50 హెచ్‌పి) 

3.05కి.మీ. (1.3. మీ వ్యాసం) 


95 


4. అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం (Ali Sagar Lift irrigation Scheme) 

గోదావరిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన (Foreshore) నిజాంసాగర్‌ ప్రాజెక్టు క్రింద చేర్చబడి 
ఆయకట్టులో సాగునీరందని భాగానికి (Gap Ayacut) నీరందించడానికి ప్రతిపాదించబడిన ఎత్తిపోతల 
పథకమే ఈ అలీసాగర్‌ పథకం. 

నిజామాబాద్‌ జిల్లాలోని, 6 మండలాలో నిజాంసాగర్‌ ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీల 150నుండి 23 
వరకు క్రిందున్న 5౩,793 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ఈ పథకం ఉద్దేశింపబడింది. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి డిశంబరు 2002లో రూ.107.87 కోట్లకు పరిపాలక ఆమోదం 
యిచ్చింది. కాని 2004- 05 షెడ్యూలు రేట్ల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.223.56 కోట్లు 
ప్రాజెక్టు యొక్క ముఖ్యాంశాలు: (Salient Features) 


నిర్మాణ స్థలం నిజామాబాదు జిల్లాలో, నవీపేట (Navipet) మండలంలోని SÙ గ్రామం వద్ద 
(Kasli) 
సమీప పట్టణం నిజామాబాద్‌ (30 కి.మీ దూరంలో) 


సమతులన తటాకాలు 2 

(Balandng Tanks) 

లబ్ది పొందే మండలాలు (6) (1) నవీపేట, (2) రన్‌జాల్‌, (3) dÉ, (4) నిజామాబాద్‌, 
(5) డిప్పల్లి, మరియు (6) మక్తూరు. 

సాగునీటి సంభావ్యత 53,793 ఎకరాలు (ఆయకట్టు స్థిరీకరణ) 

(Imigation Potential) 

పథకంలోని ముఖ్య భాగాలు : (Components) 


ఒత్తిడితో నీరు పోవు గొట్టము —6,290 8 à»., 
(Pressure Main) 

పారుదల కాలువ —7,995 కి.మీ., 
(Gravity Flow Canal) 

ప్రతిపాదించబడిన తోడిపోతలు =3 

(Lifts Proposed) 

పథకం యొక్క మొత్తం పొడవు — 17.3558 


సమతులన తటాకాలనుండి చేరిక 
కాలువ (Approach canal) పొడవు = 3.07 8.8., 


96 


5. గుత ఎత్తిపోతల పథకం : (Argula Rajaram Guipa (LIS) 

నిజామాబాద్‌ జిల్లాలోని, నందింపేట మండలంలో, ఉమ్మెడ గ్రామం వద్ద, 540 క్యూసెక్కుల నీటిని 
గోదావరి నుండి తోడిపోసి, నిజామాబాద్‌ ప్రాజెక్టు క్రింద నీరందని చివరి 38,700 ఎకరాలకు సాగునీటిని 
అనుపూరించటానికి ఈ గూర్చి ఎత్తిపోతల పథకం ఉద్దేశింపబడింది. 
3.04టి.యం.సిల నీరు రెండంచెలలో అందించబడుతుంది. 
రాష్ట్ర ప్రభుత్వం 2002 డిశంబరులో ఈ పథకానికి రూ 145 కోట్లకు పరిపాలకు ఆమోదం ఇచ్చింది. 
2004- 05 షెడ్యూలు రేట్ల ప్రకారం, పథకం యొక్క తాజా అంచనా వ్యయం =రూ. 211.45 కోట్లు 
పథకం యొక్క ముఖ్యాంశాలు : 


సమీప పట్టణం =నిజామాబాద్‌ (45 కి.మీ దూరంలో) 
సమతులన తటాకం = 

లబ్దిపొందే గ్రామాల సంఖ్య = 

మండలాల వారీగా ఆయకట్టు = 1) 3o»  -9,360 ఎకరాలు 


) 
2) నందిపేట 6,172 ఎకరాలు 
) మాల్కొండ 240 ఎకరాలు 

4) ఆర్మూరు 18,614 ఎకరాలు 
5) జక్రాన్‌పల్లి 1,725 ఎకరాలు 
6) వేల్పూరు 2.17 ఎకరాల 


మొత్తం 38,790 ఎకరాలు 
పథకం యొక్క ముఖ్య విభాగాలు: 
ఒత్తిడితో నీరు పోవు గొట్టం = 17.75 కి.మీ., 
(Pressure Main) 
పారుదల కాలువ = 11.85 కి.మీ., 


(Gravity Flow Canal) 
ప్రతిపాదించబడిన తోడిపోతలు 
(Lifts) 


I 
N 


97 


6. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుండి వరద ప్రవాహ కాలువ పథకం: 
(Flood Flow Canal Project from SRSP) 

వరద ప్రవాహ కాలువ పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుండి సుమారు 25 టియు మిగులు 
జలాలను మళ్ళించి, తెలంగాణాలో అనావృష్టికి గురయ్యే 2.3 లక్షల ఎకరాలకు సాగునీళ కల్పించాలని 
ప్రతిపాదించబడింది. ఈ వరద ప్రవాహ కాల క్రింది తొలి 125 కి.మీటర్ల వరకు ఆకట్టు చేర్చబడలేదు. 
పథకం యొక్క ముఖ్యాంశాలు: (Salient Features) 
నిర్మాణ స్థలం =నిజామాబాద్‌ జిల్లాలో, బాల్కొండ మండలంలోని ముష్కల్‌ గ్రామపరిథిలో 
ప్రధాన కాలువ పొడవు = — 288835, 
డిస్ట్రిబ్యూటరీల పొడవు -7/8 
సాగునీటి సంభావ్యత (irrigation potential) 


జిల్లాపేరు ఆయకట్టు (ఎకరాలలో) 
కరీంనగర్‌ 1,30,000 

వరంగల్‌ 60,000 

నల్గొండ 30,000 

మొత్తం 2,20,000 ఎకరాలు 


ముఖ్య విభాగాలు ( Components) 

మొదటి దశ ప్రతిపాదనలు (Phase l- proposal) 

(1) శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు యొక్క ఎగువ భాగం (Foreshore) వద్ద ప్రధాన రెగ్యులేటర్‌ (Head Regu- 
lator) ను నిర్మించి, దాని నుండి చేరిక కాలువ (Approach channel). 

(2) శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుండి, మధ్యమానేరు (Mid Manair) జలాశయం వరకు 125 కి.మీ 
పొడవుగల వరద ప్రవాహ కాలువ, 

(3) కరీనగర్‌ జిల్లాలో, మన్వాడ గ్రామం వద్ద 25.87 టి.యం.సి మొత్తం నిల్వ సామర్థ్యం (Gross 
Capacity) గల మధ్య మానేరు జలాశయం. 

(4) మధ్యమానేరు జలాశయం నుండి, 1 లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించే, రెండు కాలువలు 
రెండవ దశ - ప్రతిపాదనలు (Phase- I1 Proposals) 

(1) మధ్యమానేరు జలాశయం నుండి, గౌరవెల్లి జలాశయం వరకు ఎత్తిపోతల మరియు పారుదల కాలువ, 
(Lift cum Gravity Canal), 

(2) 1.095 టియం.సిల మొత్తం సామర్థ్యంతో గౌరవెల్లి జలాశయం, 

(3) గౌరవెల్లి జలాశయం నుండి 1.2 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి 2 కాలువలు, 


98 


10. గోదావరి ఎత్తిపోతల పథకం : (Godavari L.I. Scheme) 

గోదావరి నది, ఆంధ్రప్రదేశ్‌లో మంజీరానదీ సంగమం నుండి బంగాళాఖాతంలో కలిసేవరకు 
సుమారు 77 కి.మీటర్ల పొడవునా ప్రవహిస్తున్నది. గోదావరి నదీ ప్రవాహానికి గణనీయమైన భాగదేయాన్ని 
(Con- tribution) సమకూర్చే ఉపనదులలో ముఖ్యమైనవి ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరి. 
శ్రీరాంసాగర్‌ నుండి దిగువన సర్‌ ఆర్థర్మాటన్‌ బ్యారేజి వరకు, సుమారు 600 కి.మీ నదీ గమన ప్రాంతంలో, 
పుష్కలంగా నీరు లభ్యమవుతున్నా, ఇంతవరకు చెప్పుకోదగిన పరిమాణంలో వినియోగించబడటంలేదు. 

స్వర్గీయ శ్రీ జె. చొక్కారావు పేరిట, ఈ పథకం 'చొక్కారావు గోదావరీ ఎత్తిపోతల పథకం'గా 
నామకరణం 

ఈ పథకం ద్వారా, గోదావరి నది నుండి 50 టి.యం fe నీటిని + 70 మీటర్ల నుండి +500 
మీటర్ల మట్టానికి, తోడి, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ మరియు నల్గొండ జిల్లాలలోని 6.47 లక్షల ఎకరాలకు 
సాగునీటి సౌకర్యం కల్పించటానికి ప్రతిపాదించబడింది. 
పథకం యొక్క ముఖ్యాంశాలు : 


నిర్మాణ స్థలం MS వరంగల్‌ జిల్లాలో, ఏటూరు నాగారం 
మండలంలోని గంగారం గామపరిధిలో 

పథకం సామర్థ్యం (System capacity) —353 క్యూసెక్కులు 

నీటి సరఫరా (Water supply) =5.18 టి యం సీ. 

పైపులైన్‌ పొడవు =135 కి.మీ. 


గంగారం వద్ద నుండి (+70మీ.) 
ఆర్‌.ఎస్‌. ఘనపూర్‌ (+345మీ) వరకు నీటితోడిపోత ఎత్తు = 275 మీ. 


మధ్యలో చెరువులు (online tanks) -6 

గోదావరి నుండి నీటిని తోడే (Intake) 

పంపు స్టేషన్‌తో సహా మొత్తం పంపింగ్‌ స్టేషన్లు =4 
నీరుతోడటానికి కావలసిన విద్యుత్తు = 52 మెగావాట్లు 
ధర్మసాగర్‌ నుండి (+305మీ.), తాపస్పల్లి (45408) 

వరకు నీటితోడిపోతే ఎత్తు (Lift) = 235 అడుగులు 
పైపులైన్‌ పొడవు = 62 కి.మీ. 


పని విస్తృతి (Magnitude) ఎక్కువగా వుండటం వల్ల, ప్రాజెక్టును రెండుదశలలో నిర్మించాలని 
ప్రతిపాదించబడింది. 
మొదటి దశ (Phase- 1) 


99 


2.5 మీటర్లు 18.2. అడుగులు) వ్యాసంగల ఒకే పైపులైన్‌ ద్వారా, 5 18 8 యం నీల నీటిని SG 
వరంగల్‌ జిల్లాలోని 7 మండలాలు, మరియు కరీంనగర్‌ జిల్లాలోని 2 మండలాలోని 123 లక్షల ఎకరాల 
సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించబడింది. 

ఈ మొదటి దశ పనికి రాష్ట్రప్రభుత్వం రూ.930 కోట్ల రూపాయలకు పరిపాల sup 
(Administrative approval) మంజూరు చేసింది. 
మొదటిదశలోని విభాగాలు... 

(1) పైపులను తయారుచేసి, నిర్దెశిత మార్గంలో విగించటం, 

(2) పంపులను ఇతర పరికరాలను సమకూర్చడం. 

(3) కాలువల త్రవ్వకం, కట్టడాల నిర్మాణం మరియు మురుగు కాలువలపై అవసరమైన కట్టడాలు. 
(Cross Drainage Works) నిర్మాణం. 

(4) ప్రధాన కాలువలు, మరియు డిస్ట్రిబ్యూటరీలకు లైనింగు 

రెండవ దశ (Phase II) 

ముఖ్య విభాగాలు :- 

ఈ దిగువ పేర్కొనబడిన వేరొక వైపుమార్గం ద్వారా, గోదావరి నుండి, మూడంచెలలో, సెకనుకు 
495 - ఘనఅదుగుల నీటిని తోడిపోసి, ఆర్‌ ఎస్‌. ఘనపూర్‌, జనగాం, మరియు చెరియాల్‌ నియోజక 
వర్గాలలోని 2. 85 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించబడుతుంది. 

(1) గోదావరి వద్ద నున్న పంపుకేంద్రం (Intake) నుండి ధర్మసాగరం వరకు, 

(2) ధర్మసాగరం నుండి తాపస్పల్లి వరకు, మరియు, 

(3) ఆర్‌ ఎస్‌ ఘనపూర్‌ నుండి చిట్టకోడూరు వరకు పైపు మార్గాన్ని నిర్మించాలి. ఈ రెండవ దశ పనికి, రాష్ట్ర 
ప్రభుత్వం రూ. 1,88/ కోట్లకు పరిపాలకానుమతిని మంజూరు చేసింది. 

అనుమతులు: 

పర్యావరణానికి సంబంధించిన, మరియు అటవీశాఖకు సంబంధించిన అనుమతులు అందాయి. 

ప్రాజెక్టు క్రింద నిర్వాసనం (Displacement) లేనందువల్ల, సహాయ పునరావాసాలకు 
సంబంధించిన (Relief & Rehabilitation) అనుమతి పొందాల్సిన అవసరం లేదు. 


100 


11. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండవ దశ (Stage- I1) 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రండవ దశలో రాకతీయ 
కాలువ 20- 42 కిలోమీటరు నుండి 340 కి.మీ. వరకు 
(మూసీనది వరకు పొడిగించబడుతుంది. ఈ ప్రాజెక్టు 
క్రింద 24.406 టి.యం.సిల భూతల జలాన్ని, మరియు 
4.703 టి.యం.సిల భూగర్భ జలాన్ని ఉపయోగించి, 
వరంగల్‌, ఖమ్మం, నల్గొండ మార్గాలలో 
4.40 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించబడుతుంది. 
ఈ పథకానికి రాష్ట్రప్రభుత్వం 2005 జులైలో రూ. 830 75 కోట్లకు పరిపాలు కాసుమతి మంజూరు. 
పథకంలోని ముఖ్యాంశాలు: 
స్థల నిర్దేశం (Location) =కాకతీయ కాలువపై 24వ 8 3». 
ప్రధాన కాలువ పొడవు =62కి.మీ. 
పూర్తి సరఫరా లోతు (FSD) =4.34మీ. 


ప్రారంభంలో ప్రవాహ పరిమాణం = 4,329 క్యూసెక్కులు 
సాగునీటి సంభావ్యత (Invigation potential) 
జిల్లా ఆయుకట్టు (ఎకరాలలో) 
వరంగల్‌ 1,13.570 
ఖమ్మం 68,914 
నల్గొండ 2,57,516 
మొత్తం 4.40,000 
పథకం యొక్క విభాగాలు : 


కాకతీయ ప్రధాన కాలువను 284 కి. మీ నుండి 346 కి.మీ వరకు త్రవ్వకం (62. కి.మీ.) 

3 బ్రాంచి కాలువలు, మరియు 15 డిస్ట్రిబ్యూటరీలు (6.9.00 54 నుండి 8.0.71 వరకు) 
త్రవ్వకం. 
12. సింగూరు ప్రాజెక్టు : (Singur Project) 

సింగూరు ప్రాజెక్టు, మంజీర ఉపనదిపై 29.91 టి.యం.సిల నిల్వ సామర్థ్యంతో మెదక్‌ జిల్లాలో 
సింగూరు గ్రామం వద్ద నిర్మించబడింది. ఈ పథకం నిజాంసాగర్‌ ఆయకట్టు మరియు ఘనపూర్‌ ఆనకట్ట 
క్రింద ఆయకట్టు స్థిరీకరణకు క్రమబద్ధంగా నీటిని విడుదల చేయడంతోపాటు, హైదరాబాదు మరియు 


101 


సికింద్రాబాద్‌ జంటనగరాల ప్రజలకు 4 టి.యం.సిల త్రాగునీటి 90000698 ప్రతిపాదించబడింది. ఈ 
ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్సాదన =15 మెగావాట్లు. 
మెదక్‌ జిల్లాలో 40,000 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌ సీజనులో ఆరుతడి పంటకు సాగునీటి 
సౌకర్యం కల్పించటానికి రాష్ట్రప్రభుత్వం రూ.88.99 కోట్లకు పరిపాలకానుమతిని యిచ్చింది. దీనికి టెండర్లు 
ఆహ్వానించబడ్డాయి. 
పథకంలోని ముఖ్యాంశాలు: 
$e Iso =మెదక్‌ జిల్లా, పుల్కల్‌ మండలం సింగూరు గ్రామం వద్ద 
మాతృక (Source) ^ =మంజీర నది 
పరీవాహప్రాంత విస్తీర్ణం =16,097 కి.మీ. 
పూర్తిజలాశయ మట్టం (FRL) వద్ద నిల్వ సామర్థ్యం — 29 91 టి.యం. సిలు 
స్పిల్‌వే పొడవు =327 మీటర్లు 
గేట్లు  —17 (ఒక్కొక్కటి 15 x133») 


అత్యధిక వరద ప్రవాహ పరిమాణం = /.8 లక్షల క్యూసెక్కులు. 
మట్టి డ్యాము పొడవు = కి.మీ 
పై నుండి నీరు పొర్లని డ్యాం పొడవు =81 మీ. 


(Non- over flow dam) 
పథకం యొక్క విభాగాలు: 
మొత్తం డ్యాము పొడవు =415 మీటర్లు 
ప్రధాన రెగ్యులేటర్లు (Head regulators) 
ఎడమ వైపున =4తూములు (2.5 ౫2.0మీ) 
కుడివైపు =1 తూము (1.5 x10) 
3. ఇందిరాసాగర్‌ (పోలవరం) ప్రాజెక్టు 

పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో రామసీదు 
గ్రామం వద్ద సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజికి 42 కి.మీ. ఎగువన ప్రతిపాదించబడింది. 

గోదావరిపై 75,20 టి యు సిల సజీవ నిల్వ సామర్థ్యం (Live Storage Capaoy of మరియు 
ఎడమ, కుడి వైపులా రెండు ప్రధాన కాలువలను నిర్మించి ఈ క్రింది ప్రయోజనాలను పొందాలన 
వూహించబడింది. 
(1) 40 లక్షల ఎకరాలకు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలోనూ 12 లక్షల ఎకరాలకు 
పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోను సాగునీటి సౌకర్యం కల్పించటం 


102 


(2) 960 మెగావాట్ల విద్యుదుత్సాదన 
(3) 80టియం.సి గోదావరి జలాలను కృష్ణానదికి మళ్ళింపు 
(4) 23-44 టి. యం. సిల నీటిని విశాఖపట్నం యొక్క శ్రామిక మరియు త్రాగునీటి అమందాలకు 
అందించటం. 
(5) కాలువల మధ్య మార్గంలో 540 గ్రామాలలోని, సుమారు 28.50 లక్షల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం 
కల్పించటం. 
(1) ప్రధానమైన పనులు (Head Works): 
(ఎ) మట్టితో కూడిన రాతి కట్టడం (Earth cum Rock Fill dam). 
(బి) దిగువకు నీటి విడుదల మార్గము (Spillway), 
(సి) కుడివైపున ప్రతిపాదిత అనుబంధమైన పనులు (Apputenant works 
(డి) ఎడమవైపున ప్రతిసారిత అనుబంధమైన పనులు, 
(ఇ) విద్యుదుత్సాదన మరియు నదీ తూముల అమరికకు అవసరమైన డ్యాము విభాగం (Power cum 
river sluice block). 
2) ప్రధాన కాలువలు మరియు పంపిణీ కాలువల వ్యవస్థ.. 
(ఎ) తూర్పుగోదావరి మరియు విశాఖపట్నం జిల్లాలలోని 4 లక్షల ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం 
కల్పించటానికి, 181.5 కి.మీ. పొడవున ఎడమ ప్రధాన కాలువ; 
(8) పశ్చిమగోదావరి, మరియు కృష్ణా జిల్లాలలోని 3. 2 లక్షల ఎకరాలు వికీర్ణం గల మెట్టభూములకు 
సాగునీటి నందించటానికి, 174 కి మీ పొడవైన కుడి ప్రధాన కాలువ. 

సవివరమైన ప్రాజెక్టు నివేదికను (Detailed Project), డ్యాము రూపకల్పన (Design) మరియు 
జలాశయం యొక్క కార్యాచరణ అనుసూచి (Reservoir operation schedule) 8 సంబంధించిన 
తుది నిర్ణయం కొరకు కేంద్ర ఆల సంస్థకు సమర్పించబడింది. 

ప్రధానమైన పసుల (Head works) నిర్మాణానికి అనగా, (1) కుడి మరియు ఎడమ ప్రధాన 
కాలువల నిర్మాణానికి వరుసగా రూ.1320 కోట్లకు, 1353 కోట్లకు, మరియు స్పిల్వే, ఎడమ, కుడివైపుల 
నున్న అనుబంధ పనులకు రూ. 1120/ - కోట్లకు 2004 నవంబరులో పరిపాలకానుమతి మంజూరు 
చేయబడింది. 

విద్యుత్తు మరియు నదీ తూముల డ్యాము బ్లాకుకు మరియు మట్టితో సహా రాతి డ్యాముకు 
సంయుక్తంగా రూ.2865 కోట్లకు, మరియు సహాయ, పునరావాస కార్యక్రమాలకు రూ.2051 కోట్లకు 
పరిపాలకానుమతి యివ్వబడింది. 

ఎడమ, కుడి ప్రధాన కాలువల త్రవ్వకం పనులు కొనసాగుతున్నాయి. 


103 


భూసేకరణ కార్యక్రమం (Land Acquisition) జరుగుతోంది. 

పర్యావరణ, అటవీ మరియు సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలకు 
కేంద్ర ప్రభుత్వ అనుమతి రావలసి వుంది. 
14. తండ్రి ప్రాజెక్టు (Lendi J aint Project) 

లెండి ప్రాజెక్టు మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్‌లకు సంబందించిన సంయుక్త పథకం. మజీరానదికి 
ఉపనదియైన లెండి నదిపై జలాశయం నిర్మాణంలో వున్నది. 

1975 అక్టోబరు 6వ తేదీన ఉభయ రాష్ట్రాల మధ్య లెండి ప్రాజెక్టు నిర్యాణానికి సూత్రప్రాయంగా 
అంగీకారం కుదిరి, ఒప్పంద పత్రం గోదావరీ జల వివాదాల ట్రిబ్యూనల్‌ తుది తీర్పులో చేర్చబడింది. 

ఉభయ రాష్ట్రాల మధ్య 2003 నవంబరు 1రిన జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందానికనుగుణంగా 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 43.52 కోట్ల రూపాయలను మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణ 
వ్యయంలో తమ వాటాగా చెల్లించింది. 

లెండి జలాశయం వద్ద నీటి లభ్యత 7.423 టి.యం సిలు దీనిలో ఆంధ్రప్రదేశ్‌ వాటా జలాశయంలో 
నీట్రి నష్టాలతో సహా 3 2.38 టియం సిలు దీనిలో ఆంధ్రప్రదేశ్‌ వాటా జలాశయంలోని నీటి నష్టాలతో సహా 
2.38 టి.యం సిలు 
ప్రాజెక్టు యొక్క ముఖ్యాంశాలు : 


డ్యాము నిర్మాణ $eo =మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ముఖేన్‌ 
తాలూకాలోని 
గోల్లావ్‌ గ్రామం వద్ద.. 

మాతృక = లెండి ఉపనది 

ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో, 

ఆంధ్రప్రదేశ్‌ వాటా =రూ.11 కోట్లు 

మహారాష్ట్ర వాటా =రూ.276 కోట్లు 

మొత్తం =రూ.276 కోట్లు 

ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి సౌకర్యం పొందే విస్తీర్ణం =22.000 ఎకరాలు 

లబ్దిపొందే గామాలు =31 (నిజామాబాద్‌ జిల్లాలోని మద్నూరు, 
బిచ్‌కొండ మండలంలోని గ్రామాలు). 

ఆంధ్రప్రదేశ్‌లో కుడిగట్టు కాలువ పొడవు —35 కి.మీ 


లెండి డ్యాము నిర్మాణం క్రమవృద్ధిలో వున్నది. 
ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో కాలువల సర్వేలు జరుగుతున్నది. 


104 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పథక నిర్మాణానికి రూ.1298 కోట్లకు పరిపాలకానుమతిని ఇచ్చింది. 
అనుమతులు: జలసంబంధమైన (Hydrological) మరియు పర్యావరణ అనుమతులు యివ్వబడ్డాయి, 
|. oÂ oo లేనందువల్ల, అటవీ సంబంధమైన అనుమతి అవసరంలేదు. 

సహాయ, పునరావాస ప్రణాళికు అనుమతి అవసరం లేదు. 
15. దుమ్ము గూడెం ఎత్తిపోతల పథకము (రాజ్‌ సాగర్‌) 
(Dummugudem LL Scheme (Rajivsagar) 

ఈ పథకాన్ని రెండు వేర్వేరు ఎత్తిపోతల పథకాలుగా (LIT-1 & Litt- 11) చేపట్టి, ఖమ్మం, కృష్ణా 
మరియు పశ్చిమగోదావరి జిల్లాలలోని 4 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి 
ప్రతిపాదించబడింది. కాలువలు, డిస్ట్రిబ్యూటరీలుతో సహా అన్ని పనులతో కలిపి, 2008 డిశంబరులో 
ఎత్తిపోతల పథకం - 1కు రూ 1681 కోట్ల రూపాయలకు, మరియు ఎత్తిపోతల పథకం- 2కు రూ. 1824 
కోట్లకు పరిపాలకానుమతి ఇవ్వబడింది. 
పథకం యొక్క పరిధి: 

Lift |: (రాజీవ్‌ ఎత్తిపోతల సాగునీటి పథకం) 

ఖమ్మం జిల్లా, అశ్వాపురం మండలం, పాములపల్లి గ్రామసమీపంలో, పాత దుమ్ముగూడెం 
ఆసకట్టుకు ఎగువన, గోదావరి నది నుండి నీటిని తోడి, ఖమ్మం జిల్లాలోని, 16 మండలాలలో 2 లక్షల 
ఎకరాలకు సాగు నీరందించటానికి ఈ పథకం ప్రతిపాదించబడింది. 

111611 : ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకం) 
ఖమ్మం జిల్లా, వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామ సమీపంలో, పోలవరం (ఇందిరాసాగర్‌) 
ప్రాజెక్టు ఎగువ భాగం (Foreshore) నుండి గోదావరి నీటిని తోడి, ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు, 
కృష్ణా జిల్లాలోని 2 మండలాలు, మరియు పశ్చిమగోదావరి జిల్లాలోని 4 మండలాలలోని 2 లక్షల ఎకరాలకు 
ఈ పథకం ద్వారా సాగునీరందించబడుతుంది. 

ఈ రెండింటిలో, ఒక్కొక్క పథకానికి (Lift -1 & Lift-11) 2006- 07 బడ్జెట్లో రూ.34.50 

కోట్లు నిధులు సమకూర్చబడ్డాయి. 


16. దుమ్ముగూడెం జల విద్యుత్వథకము : 

ఈ జల విద్యుతృథకం ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం గ్రామ పరిధిలో పాత దుమ్ముగూడెం 
ఆనకట్టకు 200 మీటర్ల దిగువన గోదావరి నదిపై నిర్మించటానికి ప్రతిపాదించబడింది. దీని ద్వారా 320 
మెగావాట్ల విద్యుదుత్సాదన జరుగుతుంది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణం వ్యయం _=రూ.2,100 కోట్లు 


105 


2006- 07వ సంవత్సరపు బడ్జెట్లో ఈ పథకానికి రూ 13.51 కోట్లు సమకూర్చబడ్డాయి. 
17. సింగారెడ్డిపల్లి జలవిద్యుత్సథకము 

పాత దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన, ఈ పథకం నిర్మించబడుచున్నది. 

పథకం ద్వారా 320 మెగావాట్ల విద్యుదుత్సాదన జరుగుతుంది. 

2006- 07 వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి రూ.13.51 కోట్లు నిధులు సమకూర్చబడ్డాయి. 

18. ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్‌) ప్రాజెక్టు: 

కరీంనగర్‌ జిల్లాలో ఎల్లంపల్లి గ్రామం వద్ద, గోదావరిపై ఒక బ్యారేజీని నిర్మించి, 49.5 టి.యం 
గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా ఉపయోగించుకోవాలని ప్రతిపాదించబడింది. 

ఈ నీటిలో 6 టి. యం సీలు నీటిని రామగుండం పవర్‌ ధర్మల్‌ ప్రాజెక్టుకు అందించటానికి De 
నీటితో కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలోని 4.50 లక్షల ఎకరాల మిట్ట ప్రాంత భూముల సాగునీటి సౌకర్యం 
కల్పించటానికి ప్రతిపాదించబడింది. 

ఈ ప్రాజెక్టు రెండు దశలలో నిర్మించబడుతుంది. 

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం =రూ. 2,245 కోట్లు. 

2006- 07 వార్షిక బడ్జెట్లో రూ. 401 కోట్ల నిధులు సమకూర్చబద్దాయి. 

మొదటి దశ (Stage 1): 

ఈ మొదటి దశ పనులు రెండు విడతలుగా (Phases) నిర్మించబడతాయి. 

మొదటి విడత (Phase- |) 

బ్యారేజి నిర్మాణం : ఈ పని ప్రారంభించబడి కొనసాగుతోంది. 

(2) రెండవ విడత (Phase II) 

రామగుండం సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు 6.5 టి.యం So నీటిని తోడి అందించటానికి, 
దారిలోనున్న గ్రామాలకు 2 టి.యం.సిల త్రాగునీటి నందించటానికి, 

మరియు, మంథని ప్రాంతంలో, 20,000 ఎకరాలకు సాగునీటిని అందించటానికి, కావలసిన పనులు 
నిర్మాణంలో వున్నది. 

రెండవ దశ: (Stage Il) 

రెండవ దశలోని పనులు కూడా రెండు విడతలుగా నిర్మించబడతాయి. 

(1) మొదట విడత (Phase- |) 

కరీనంగర్‌ జిల్లాలోని మిట్ట ప్రాంతాలలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం 
కల్పించటానికి ప్రతిపాదించబడింది. 


106 


పంపులు, ట్రాన్స్‌ ఫార్మర్లు మరియు సివిల్‌ పనులకు సంబంధించిన పరిశీలన, రూపకల్పన, సప్లయి 
సంస్థాపన పనులు రూ. 1737 కోట్లకు నిర్మాణంలో వున్నవి. 
(2) రెండవ విడత (Phase- I1) 

మిగిలిన 2.5 ఎకరాలకు సాగునీరందించటానికి సంబంధించిన పనుల అంచనాలు తయారు 
చేయబడుచున్నవి. 
19) ప్రాణహిత- చేవేళ్ళ ప్రాజెక్టు: 

ప్రాణహిత నది నుండి 160 టి. యం. సిల నీటిని, శ్రీపాద సాగర్‌ (ఎల్లంపల్లి) జలాశయానికి 
మళ్లింది. నీటితో అదనంగా అదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, మరియు రంగారెడ్డి 
జిల్లాలలోని 12 లక్షల ఎకరాలకు సాగునీటి మరియు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించబడింది. 

హైదరాబాదు పారిశ్రామికావసరాలకు కూడా నీరందించబడుతుంది. 

ఈ మూడనదశ (Stage lll) పనులకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదిక 


(Detailed Project Report) తయారుచేయబడుతున్నది. 
గలగలా గోదారి కదలిపోతుంటేను... 


దండాలు మాయమ్మ గోదావరీ! నీకు 
కోటి దండాలమ్మ. గోదావరీ! 
శతకోటి దండాలు గోదావరీ!!  .. దండాలు... 
ఎక్కడో పుట్టావు ఎక్కడో పెరిగావు 
కదలి గర్భంలోని- కలసి 890996  .. దండాలు... 
బండరాళ్ళల్లోన - బడ బడా దొర్లావు 
అడవి దారుల్లోన - అటుయిటూ పొర్లావు ... దండాలు ... 
గట్టుల్ని సరికావు - చెట్టుల్ని పెరికావు 
ఎళ్ళన్నో మింగావు - ఊళ్ళిన్నో ముంచావు ... దండాలు... 
నిండు సంసారాల - నిప్పుచ్చరం జేసి 
వికటాల్టహాసిపై - వినువీధి కెగసేపు 
ప్రాణాలు గుప్పెట్లో - పట్టుకొని యున్నాము 
రాతి బొమ్మల్లాగ - పాతుకొని పోయాము ... దండాలు ... 
°) ప్రళయ ఘోషలూ - నీ విలయ తాందవము 
నీ ఉగరూపమ్ము - నిగ్రహించవె యింక 
నీ హోరు, నీ జోరు - నిలపనే మాయమ్మ! 
కరుణించి మమ్మింక కాపాడనే యమ్మ! 
దందాలు మాయమ్మ, గోదావరీ! నీకు 
కోటి దండాలమ్మ గోదావరీ ! 
శతకోటి దండాలు గోదావరీ! ... దండాలు ... 


107 


"a Op 076 = 0949691 - 000971 = రాం RGYG goe 


Ca op 09 1,881 = Ost? oR 


oa opp 6497 OU SERIO 


G Q OSO Q 191761 = VL'LVI + 91997 + [6 98; = OVCO Las? (D 


YL'VI : OR 


91997 : OR 


1688, = OO 


GOT cóc 
sae We (g) 
oO EE ౧5 
sane (Z) 
₹9 881 
MAR gat (T) 


£v c 
౧౧౨2౯ oe Re (g) 
8v 2€ 

MSR soe fece (Z) 
92 02v 
CMs Get? (T) 


ఓర "608 
౧౧౨2౯ soe (o (g) 
9౭17 
౧౧౨౭౯ sog ee (Z) 
6£'06* 
U SÈR ga? (T) 


KK 0971 


(e og eh oeger 
gg Veeeenousmpoc 
Coffee) gage 
Be esoe opt) 


LG GD Cl na 
క్రిరైణిటింణ pongo 
ణం peio 
SRNR ope GL 


OYE ఖం 
eoced qoe 
V PLR 


our GC 
Coop ORO 
Qoae Re goutae 


es geug 


(UOO) OU OGC ౧౮౧౫ gry 


108 


OYO QQ OR opo 
«coe Vo + ap Soc + రత ec 
oU GC OR MAR aR (RG 
ORNE Mego BO MAR EG 
OR OYLE GAS PEL soe o 
ORE OOE CSIR QÇ ARNE 
Go OPET GER) gat gage 
AL GC ogoc 
Bal ayog 
«ead ioo ౧౭ mes vol] 
apiye ౧౭ meg coc 
«esce aeae 
«eae o ౧౫ goggae 


96₹“41 “98 16 98౯4 


STI S? cl L6'L06 


079 Gc Y L6'0L 
6౮4661 “9 0౯9౯1 


GER: SERA 
89497 “896 6£ 067 


00I'8G 


See 


PYOQR "Save 
'gueogs Ge 


£9'89'6 29 RE - Ges gyon? 


ofge 000'0T Ge! 6 WS 
€ ‘gay | 000'0T'0T gogeccogased) 


oye Ge Dap goog 9791 

(79 '7౭9౭=9% ELO 992) Bes By ogay 
säi net 

Ss ops 
mag qu 


Ge “go o, pere 
E 
Qam Q6» 


000'I£'6 
000'89 


(19౧400 9) 
(PRC) GOUD 
ofge &scoe gç yng 


foe EIOM - oU pg Vep oong qoe.) (Bunsix3) kerete gp gry 


109 


QONE QÇ OR Soe 
qn Be + ag Socr gat Daf oer 
౦/మి౮69౮ OR cde) coe ఈం 
opa Qorong DC sare 


698'T£'I LIKE: 


ORP OYO ORLE) gat 


(oy PRLE OVAR) OHL RRFC ౦9౯౧౮ 
(qas gfe oce op EZ +OP 
ae (bug? oqo 0౭097) Hel opcogqs 
age REECE oput 
O89 ౧9౮౭9 (AHLY) GRY 
Ge) de ode 

(౪092 apog! Rec deosc) 
29 enoo - Ge goanag 
SES (Oye var) Ry 
(OMO PIVO) JULGA 
O89 ౧9౦౮౯ guapos 
(oy PRR ౦9౯౧౮) 
CSC cg43GC CMN 
QROR ODC ౧౮౫౫ OSC Be ooye 
COG 999) OSHE ces goo JLo 
(లీ Qut 


(000'G€) 
000'61 4 


(89v) 
00 606 


ter € ‘ogan ying 
“ge aQ P ee ‘otea 


same 

000‘00‘G 
000'6I'G 
000'07'F 


969 
0009 
00 ER 
(0v vc) 


occum ee ER cotes 
Pol ‘soe ‘gysogs 'gyopc 

gysogs 
mole ‘olee ‘gyoge 


(PO 8) 
(౭8౭5) 


(౭6498 
TR 


(000'S£) (S8 €) 


(000'02'2) (86'61) 


(22౮002) 
ee 
9g Gëopoervgg 


DOE py LINOL moto PYL (6uob-uo) సఖ .oSoetac 


110 


009'vc'v9 09 ¿881 (494 9₹+074 LPI+P9T S9*+I6 864) ORAE gag 
L8L'Sy 
NEN Nd dii 


GO Quad) ' SE 


Gong gy OR qose 
«oe Da + deg Socr gat Ve pokoe 
ov oq opa aed «ope ec 
ofer Qood GC sage 


EES OS 0S0'I 


090 ౯6 š 
0F9 861 


840'89'€T 
000'69'7 oat QOON PY GOES) Qa 


000'00'c ose ce Gogeuog 


*eyope 'gueogs | 0004911 


000'26 


GILa R 
000“09 
000'0* 


(ëng opgi 
న UO 
ofge Dusgpe gg eyesecocg 


ofge Raoa - Rong PY ef PNL (Pereiduejuo) Vt» ee 


111 


Kl 
(1-597) 


ege a: mpane pye డె ఇ «ope awe cucgop Ga Padog 
SC) gg CEO doge qo «gae "oen 900౯ 


E 181 19 | 9₹6'8 | 899016 | 80%% 
961 


989111 
£18‘03 
9₹9“9 
££9'6€ 
008‘ 
Iv8't 
£92'I 
YLES 
GER? 
LILT 
V00'I 
661'L 


(071314 318vaN3d3Q) g$5o os oO 


(SNISV8-gnS 40 sa13iA 1vnNNv) exo op SD «ugue Bop eo 


D 


యాగం ౧౨౨౦9 sexe LIZ 990002౧2 Cage gg e 


(gI-@) 

(II-&) Glo 
(0I-&8) ary cog 
(6-2) RaR) 
(8-2) వయా 
(2-2) yoyose 
(9-౪) Qpa 
(9-9౨) ggap 
(7-2) 

(£-&) 

(g-@) 

(1-2) gry coil 


112 


69109 78991 | ౭1 6787) 67౭7 v 


Cave 
Së 


ogos) go "sco 9-2 cope doe - 
ORO) go "aepo 7-2 Seu gyorg - 
Ogo) «coc "aep g-2 cogo ROY - 

ogo3| «cgo "aep T-P LEHI ed - 

Gee RO 3 deg ger 

(109440౭0 9914) ogos) gage Lon geyo eg 


(I-E) (FAF sS) ogay ఇంగా 


oexceoc GC ఏం gepolfles uge Sog pe ee ocu 


(5-5౯) 


113 


(545-3) 
సబ్‌ బేసిన్‌ వారీగా భూగర్భజల స్తోమత మరియు ప్రస్తుత వినియోగం 
(మిలియన్‌ ఘనమీటర్లలో) 


ఎగువ గోదావరి (8-1) 
ప్రవర (జి-2) 
పూర్ణ (8-3) 
మంజీర (&-4) 
మధ్య గోదావరి (జి-ర్‌) 
మానేరు (జి-6) 


పెన్‌గంగ (జి-7) 


వార్దా (8-8) 
(ప్రాణహిత (జి-9) 
దిగువ గోదావరి (8-10) 
ఇంద్రావతి (8-11) 


శబరి 


114 


ఈ పుస్తకంలో ఉపయోగించబడిన కొన్ని సాంకేతిక పదాలు 


1 


9 
é- 


e» 


మళ్ళింపు పథకాలు = Diversion Schemes 


రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం = States 
Reorganisation Act 


శతకోటి ఘనపుటడుగులు = Thousand 
Million Cubic Feet (TMC) 


ఉపనది = Tributory 

పరీవాహ ప్రాంతం = Catchment, Basin 
ఉపపరీవాహ ప్రాంతం = Sub-Basin 
విలక్షణతలు = Features 

వర్షపాత విస్తరణ = Rainfall Distribution 
ఉపసంహరణ = Withdrawal 


. తిరోగమనం = Retreat 

. నీటి సంవత్సరం = Water Year 

. ప్రాదేశిక మార్పు = Territorial Change 
. బుతుమూలక = Seasonal 

. తులనాత్మక = Weighted 

. వార్షికసగటు = Annual Average 


. వర్షభాయాటప్రాంతం = Rain Shadow 


Region 


. సామాన్య లక్షణం = Common Feature 
. Spe ప్రవాహం = Gross Yield 

. విశ్వసనీయత = Dependability 

. పూర్వాచరణలు = Earlier Practices 

. రక్షణ = Protection 

. వినియోగం = Utilisation 

. కరువు ప్రాంతం = Scarcity Area 


. (ప్రవాహ భాగదేయం = Drainage 


Contribution 


25. 


26. 
27. 
28. 
29. 
30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 
37. 
38. 


39. 
40. 


41. 


42. 
43. 


44. 


నిబద్ధతగల వినియోగం = Committed 
Utilisation 


పచ్చిఎరువు = Green Manure 
జలరవాణా = Navigation 
క్షారప్రక్షాళన = Washing of Salinity 
క్రమబద్ధరహిత = Unregulated 
పునరుత్పాదకజలం = Return Flow 


తదుపరి వినియోగం కోసం నిల్వ = Carry- 
Over Storage 


పూర్తి జలాశయమట్టం = Full Reservoir 
Level (FRL) 


కనీస నీటి విడుదలమట్టం = Minimum 
Draw-Down Level (MDDL) 


సజీవనిల్వసామర్థ్యం = Live Storage 
Capacity 


విభాగనిర్ణయ విధానం = Scheme of 
Apportionment 


లోటు సంవత్సరం = Deficit Year 

మిగులు సంవత్సరం = Surplus Year 
విద్యుదుత్సాదక కేంద్రం = Power House 
పరిశీలన = Investigation 

క్రమబద్ధమైన విడుదల = Regulated Release 


నిర్వహణ, పోషణ = Opeation & 
Maintenance 


నియతకాలికంగా = Periodically 
విభాగాలు = Components 


స్థూల పంటభూమి విస్తీర్ణం = Gross Cropped 
Area 


64. 


65. 
66. 
67. 
68. 


. ఎత్తిపోతల కాలువ = Lift Canal 

. అణుఇంధనం = Atomic Fuel 

. సంస్థాపకశక్తి = Installed Capacity 

S న్యాయోచితమైన నీటి పంపిణీ = Equitable 


Distribution 


. సక్రమమైన = Relevant 

. లాభసాటి వినియోగం = Beneficial Use 
. నేలలోకి చొరబాటు = Percolation 

. ఊట = Seepage 

. జలసమ్మర్థమైన = Saturated 

. స్థలాక్ళృతి = Topography 

. అనుపాతం = Proportion 


అంతగర్రాష్ట పరిపాలనాసంస్థ = [nter-State 
Administrative Authority 


. సంఘటితసంస్థ = Co-operative Body 

. ప్రత్యేక నిర్దేశం = Separate Reference 

. వివరణ = Explanation 

. నియంత్రణ = Control 

. క్రమబద్దీకరణ = Regulation 

. నదీతూములు = River Sluices 

. కేంద్ర విద్యున్మండలి = Central Electricity 


. Authority 


కేంద్రజలసంస్థ = Central Water 
Commission 


నదీసంబంధమైన = Riparian 

న్యాయత్వం = Legality 

ఉమ్మడి ముసాయిదా = Common Draft 
న్యాయనిర్ణయం = Adjudication 


69. 


70. 


71. 


72. 


73. 
74. 
75. 


76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 


83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 


à వన్యమృగసంరక్షణ - 


115 


క్రమబద్ధీకరణ వ్యవస్థ = Regulating 
Authority 

š = retical 
సిద్ధాంతపరమైన Theo 
నదీమండలం = River Board 
బాప్పీకరణ నష్టం = Evaporation Loss 


అధిక్రమించు = Supercede 


గుండుగుత్తగా = En-Bloc 


ప్రభుత్వ ఉత్తరువు = Government Order 
(G.0.) 
గృహసంబంధమైన = Domestic 


Wild Life Protection 


యుక్తభాగం = Proportion 


ప్రత్యేక నిల్వ = Reservation 
నిబంధింపు = Provision 


హక్కుకు సంబంధించిన అనుభవపరిమితి = 
Limit of Aquisition of Right 


త్రోసివేయు = Over-ride 
అనుబంధం = Annexure 
గుణకం = Co-efficient 
సమీక్ష = Review 

పునఃపరిశీలన = Revision 
అసంబద్ధంగా = Inconsistent 
సవరణ = Amendment 


మిగులు జలాల అలుగులు = Surplus Weirs 


116 


NIZAMSAGAR PROJECT - 


d 
cori mmm WG E 


` < Vcr zë w 


GODAVARY DELTA SYSTEM 
(East Godavari District) 


117 


` yA M t at 4 
ఆ కృష్ణాజిల్లా, పామర్రు మండలం, జమిగొల్వేపల్టీ (గొమంలో, 4931 em 


14వ తేదీన జననం; 
జనీగొల్వేపల్సీ, పామర్రు, మచిలీపట్టణం, కొకినొాడలలో Hr r 
e. “J 557 $659, 
1942 ఆగస్సులో (11వ 203) Gen భారత హిందీ Ge 
మద్రాసువారు నిర్వహించిన ప్రవేశిక పరీక్షలో ఉత్తీర్ణత; 


62$, 


WS KW S e 1954లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి 
చెరుకూరి వీరయ్య పట్టా స్వీకృతి; 


సివిల్‌ ఇంజనీరింగ్‌ (చీ.ఇ) 


వివిధ హోదాలలో మాచికండ్‌ జలవిద్యుత్చథకం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, శ్రీశైలం 
ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజి, బలిమెల డ్యాం, శ్రీశైలం కుడిగట్టుకాలువ మొదలగు 
వివిధ దశలలో విద్యుక్తధర్మ నిర్వహణ; 


1989 జూన్‌లో పదవీవిరమణ; 


ప్రొకెక్టు, సర్‌ 
భారీ పథకాల 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరియు ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (ఇండియా), 
కేంద్రం సంయుక్తంగా ప్రదానం చేసిన “1989 సంవత్సరపు ఉత్తమ ఇంజనీ 
స్వీకృతి; 


హైదరాబాదు 
రు. పురస్కార 
1580-98 ఇండాతచ్‌ [WS ఆధ్యర్యంలో, OubbdombS ioca 
వివిధాంశాలపై శిక్షణా పాఠాల కూర్చు; 
1996-97లో రాష్ట్రప్రభుత్వానికి నీటిపారుదల రంగంలో సంప్రదింపు నిపుణుడుగా విధి నిర్వహణ; 
వృత్తిపరంగా ఇంజనీరైనా, ప్రవృత్తిపరంగా సాహితీవేత్త, కవి, రచయిత, వ్యాసకర్త; 
వీరి ముద్రిత గ్రంథాలు : 


చెరుకూరి చిరుమెరుపులు - ee పద్యసంపుటి 
చెరుకూరి విరిజల్లులు - eps పద్యసంపుటి 
చెరుకూరి భావనాస్రవంతి T" se గేయసంపుటి 
తెలుగుదేవర-కాటన్‌దొర ee - జీవితచరిత్ర 

కృష్ణాజలాల వినియోగం wm ds వ్యాససంపుటి 


అ తెలుగు, ఇంగ్లీషు భాషలలో సాగునీటిరంగంపై ఎన్నో సాంకేతిక వ్యాసాలు; 
ప్రస్తుత నివాసం : ఫ్లాటు నంబరు 211, “లాలిత్య, JDT, అమృతాహిల్స్‌, పంజాగుట్ల, 
హైదరాబాదు - 500 082. ఫోను నంబరు : 040-2340 2237 ` 


D 


డా॥ కె. శ్రీరామకృష్ణయ్య స్మారక సేవాసమితి 
హైదరాబాదు 


